ద్విపద వాజ్బ్యయము 
దా॥ పి. యశోదారెడ్డి 


డా॥ పి.యశో దారెడ్డి 





Er: aN 


తెలంగాణ సాహిత్య అకాడమి 
హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య : 99 


ద్విపద వాజ్మయము 
దా॥ పి. యశోదారెడ్డి 


తొలి ముద్రణ : 1972 
కళా (స్రవంతి, సాహితీ సాంస్కృతిక సంస్థ, 
న్యూ నల్లకుంట, హైదరాబాద్‌ - 44 


ద్వితీయ ముద్రణ : అక్టోబర్‌, 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు : 1000 
వెల : 25/- 


ముద్రణ : 
చరిత ఇం(పైషన్స్‌, ఆజామాబాద్‌, 
హైదరాబాద్‌, ఫోన్‌ :040-27678411 


(ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500004. 
దూరవాణి : 040-29703142 


Publication No : 99 


Dwipada Vangmayamu 
Dr. P. YaShodareddy 


lst Edition : 1972 

Kala Sravanti, Sahit Samskrutika 
Samstha, New Nallakunta, 
Hyderabad - 44 


2౫ Edition : October, 2019 
Telangana Sahitya Akademi 


Copies : 1000 


Price : Rs. 25/- 


Printed at: 
Charita Impressions, Azamabad, 
Hyerabad, Ph:040-27678411 


For Copies : 

Telangana Sahitya Akademi, 
Kalabhawan, Ravindra Bharathi, 
Hyderabad - 500004. 

Ph :040-29703142 


సంక్షిప్త ద్విపద సాహిత్య చరిత్ర 


Wo 


తెలుగు భాషకి అత్యంత సహజమైన ఛందస్సు ద్విపద. 
నన్నయ కన్నా పూర్వకాలంలో వేయించిన పొట్లదుర్తి - మాలపాడు 
శాసనంలోనే ద్విపద గతిరగడ కనిపించిందని పరిశోధకుల 
అభిప్రాయం. ద్విపద రెండు పాదముల ఛందం. ద్విపదలో ప్రాస 
యతి ఉండాలా వద్దా అనే వివాదాన్ని పక్కన బెడితే, ప్రాస యతి 
వలన ద్విపదకు తాళ లయగతులు కుదిరి గేయత్వం సిద్ధించు 
చున్నదనే విషయం యధార్థం. 


శ్రీమతి పి. యశోదారెడ్డి ద్విపద వాజ్మయమును క్షుణ్ణంగా 
పరిశీలించి, ద్విపద, ద్విపద లక్షణాల గురించి చర్చించి ద్విపదలో 
వెలువడిన మొత్తం సాహిత్యాన్ని మతసంబంధాలు, వీరగాథలు, 
(ప్రబంధాలుగా విభజించి, విశ్లేషించడం ఈ (గంథంలో 
కనిపిస్తుంది. సాహిత్యంలో వచ్చిన వివిధ ప్రక్రియల స్వరూప 
స్వభావాల గురించి తెలుసుకోదల్పుకునే వారికి ఈ పుస్తకం 
ఉపకరిస్తుంది. 


24. 10.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 

















నివేదిక 


ఆంధ్రభాషా సాహిత్యములను ఆరాధింపవలెనని అభిలాషపడిన కొందటు 
యువకుల సంకల్పమునకు ఫలముగా 1971 సెప్టెంబర్‌ 5వ తేదీన “కళాస్రవంతి” 
అనే సంస్థ అవతరించినది. 

సాహిత్య సాంస్కృతిక రంగములందు ఆంధ్రజాతి తక్కిన భారతీయ 
జాతులలో పెక్కింటికంటెను గణనీయమైన అభివృద్ధిని, అభ్యుదయమును 
సాధించియున్నది. నన్నయ మొదలు నేటివరకు ఆం(ధ సాహిత్యము 
బహుముఖముల శాఖోవశాఖలై విస్తరిల్లియున్నది. మన సంస్కృతికి, 
సంప్రదాయములకు చైతన్యమునకు ప్రతిబింబమైన ఈ మహాసాహిత్యము వేయి 
సంవత్సరములుగా అవిచ్చిన్నముగా వచ్చుచున్నది. 

కాలభేదమునుబట్టి, ప్రక్రియాభేదమునుబట్టి సాహిత్యమున ప్రాచీనము, 
నవీనము అను కృత్రిమ విభాగములు చేయబడుచున్నవి. కాని పరమార్థమున 
సాహిత్యము నిత్యనూతనము. సాహిత్య తత్వమైన సౌందర్యము దేశకాలములకు 
అతీతమైన ఒక మహాధర్మము. ఆ మహాధర్మము నుపజీవించు సాహిత్యము 
కూడా దేశ కాలములకు అతీతమైనదనుట విజ్ఞుల మతము. 

ప్రాచీన సాహిత్య సంస్కృతులు అభివృద్ధి నిరోధకములు గనుక 
తిరస్మారములని విజాతీయ సాహిత్య సంస్కృతీ వ్యామోహితులైన కొందరు 
యువకులు అలజడి చేయుచున్నారు. కళాస్రవంతి సభ్యులు ఈ అలజడికి 
విముఖులు. ఆంధ్రుల సంస్కృతీ సంప్రదాయములకు విచ్చిత్తి కలిగింపని ఎట్టి 
నవ్యతనైనను వీరు ఆదరింతురు. ఉపదేశముకంటె ఆనందమే సాహిత్యమునకు 


ముఖ్యతరమైన ప్రయోజనమని వీరు విశ్వసింతురు. ప్రాచీనమైనను, నవీనమైనను 
రమణీయమైన వాజ్మయమును ఆస్వాదించి ఆరాధించుటకు యోగ్యమైన 
విశాలదృష్టిని నేటి యువకులందు పెంపొందించుట “కళాస్రవంతి ఆశయము. 

ఆంధ్ర సాహిత్యమున నాటి నుండి నేటివరకు వర్ధిల్లుచు వచ్చిన వివిధ 
ప్రక్రియల యొక్క స్వరూపస్వభావముల పరిజ్ఞానము తెనుగు వారికి సంక్షేప 
రూపమున అందజేయు తలంపుతో కళాస్రవంతి ప్రతిమాస కార్యక్రమములను 
జేపట్టినది. ఆయా అంశములనుగూర్చి ప్రగాఢమైన పరిశోధన గావించిన పండిత 
ప్రకాండులచే ఉపన్యాసము లిప్పించుటకు ఏర్పాటు చేయబడినది. ఆ ఉపన్యాస 
పరంపరలో “ఆంధ్రవాజ్మయారంభదశి” పై ఆచార్య దివాకర్ల వేంకటావధాని 
గారు 2-4-1972న కావించిన యువన్యాసము కళాస్రవంతి తాలి 
ప్రచురణముగా వెలుడియున్నది. 

కళాసవ్రంతి ప్రచురణలతో రెండవదైన ఈ [గ్రంథము డా[శ్రీమతి 
యశోదారెడ్డిగారు 7-5-1972న కావించిన యుపన్యాసము. శ్రీమతి 
యశోదారెడ్డి గారు హరివంశములో పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందినారు. 
యూనివర్సిటీ మహిళా కళాశాల ఆంధ్రభాషలో రీడరుగా పనిచేయుచున్నారు. 
వారు ద్విపదవాజ్మయము పై ప్రత్యేకముగా కృషి చేసి వ్యాసమును 
వ్రాసియిచ్చినందుకు వారికి మా ధన్యవాదములు. 

శ్రీమతి రెడ్డిగారు ఉపన్యాస మొసగిన నాటి సభకు సాంకేతిక విద్యా 
శాఖామాత్యులు ట్రీ ఎ. మదన్‌మోహన్‌గారు అధ్యక్షత వహించి సభకు అతిశయమైన 
శోభను, మా కార్యక్రమమునకు విజయమును సమకూర్చి సాహిత్యముపట్ల 
వారికిగల అభిమానమును విశేషించి మా సంస్థపట్ల వారి వాత్సల్యమును 
ప్రకటించినారు. వారికి కళాస్రవంతి సర్వదా కృతజ్ఞతమై యుండగలదు. 


1972 - కళాస్రవంతి 





10 + ద్విపద వాజ్బ్యయము 


ద్విపద వాజ్మయము 


సాధారణముగా లోకమునందింతవటకు స్టాపితములై నిత్య వ్యవహార 
సిద్ధములైయున్న నియమములను గాదని క్రొత్తగా బయలు దేరిన యొక 
మతముగాని, సిద్ధాంతముగాని నవ్యప్రక్రియా విశేషము గాని వేళ్లూని గట్టిగాం 
బాదుకొని యందలి మనములం జూజ గొనవలయును అందుకు సాధనము 
బహుళ ప్రచారమొక్కటియే. ఈ ప్రచారసాధనా పరికల్పనోపాయము 
పరిణతబుద్ధియైన యా నవ్య సిద్ధాంతకర్త పై నాధారపడియుండును. ఈ నవ్యత 
సంఘమున కాయువు పట్టువంటి మతమును బురస్మరించుకొని వచ్చినప్పు డా 
సంఘము యొక్క సంపూర్ణ స్వరూపమునే మార్పగలుగును. ఇది కేవలము మన 
దేశమునకు మాత్రమే నియమితమైనదికాదు. సార్వదేశికమని చారిత్రకులు, 
సాహిత్యవేత్త లెజిగియే యున్నారు. ఉదాహరణమునకు మధ్యయుగమునం 
దైరోపాఖండమున “ప్రాటెస్టెంట్‌ మత మావిర్భవించి యామత మేవిధముగా 
వారి యాచార, వ్యవహార, సాహిత్య, తత్త్వ్వకళా విశేషములందెట్టి 
మార్చులగొనివచ్చినదో యే విధముగా 0021352206 యుగమును స్టాపించినదో 
విజ్ఞు లెటిగియేయున్నారు. 


ఆ విధముగనే దక్షిణావథమునందు 12వ శతాబ్దమునం దొక 
ధార్మికవిప్రవము బయలుదేరినది. ఈ పెనువెల్లువ యింతవజకేర్చడిన పునాదులను 





ద్విపద వాజ్మయము % 11 


కదిలించివైచి నిమ్నోన్నతములను సమ మొనరించినది. అట్లు చేయుటకు 
శివకవులు సాహిత్యము నొక ప్రత్యేకసాధనముగాం జేపట్టినారు. ఈసాహిత్యమువల్ల 
కేవలము పండితమండలి యాభిముఖ్యమును సంపాదించుటయే కాదు ఆ మత 
సాహిత్యము స్ర్తీ బాల వృద్ధ సామాన్యముగా నింటింట ప్రవేశమునుబొంది 
ప్రాచుర్యమును బొందవలయును. అప్పుడే యది ప్రజామతమై సర్వజన 
సమాదరమునుపొంది స్థిరపడగలదు. ఈ రహస్యము నెటిగియే శివకవులు 
జనసామాన్యమునకు సుబోధమగునట్టి సరళభాషలో ప్రచారము సేయుటకు 
బూనినట్లు తెలియుచున్నది. దీనినే కన్నడకవులు “సులిదబాకెయహణ్ణి నందలి 
శర్మరకేళీశైలి” యని పేర్కొనినారు. ఇంక మన యాంధ్రదేశమునందుం 
బ్రధానముగా నీ భక్తి ప్రధానమైన వీరశైవమున కుపజీవ్యుడైన మహాకవి పాల్కురికి 
సోమనాథుడు. ఈతడే శివకవి సమూహమునకు ద్విపద సాహిత్యమునకును 
గురుపీఠమని చెప్పదగినవాడు. ఈత డారూఢ గద్యపద్యాది ప్రబంధపూరిత 
సంస్కృత భూయిష్ట రచన మానుగ సర్వసామాన్యంబుగాదని తలంచి తేట తెనుగున 
కోర్మెలు దైవారగ ద్విపదలు రచించినాడు. ఇక ద్విపద యననేమి? యని 
పరిశీలించవలయును. “ద్విపది యను శబ్దమును బురస్మరించుకొని చూడగా 
నిది సంసృతచ్చందమువలె గోచరించుచున్నది. ఇక సంస్కృత నిఘంటువులను 
బరిశీలింపగా నది రెండుపాదముల బుక్కని తెలియుచున్నది. ఇక నిందు ద్విపద, 
ద్విపదా, ద్విపదికా, ద్విపదీ అను పదములు గోచరించుచున్నవి. 


ద్విపదికా : గితభేదే “శుద్ధాద్విపదికా గీతి ర్టంభళీత్యభిధీయతే” | 
(వాచస్పత్యమ్‌) 
ద్విపదీ : ద్వౌపాదాయన్యాః పాదః అంత్యలోపే కుంభపద్యా । 
బుగ్‌భిన్న, ద్విపదయుక్త గీతిభేదే, మాత్రాయుక్త భేదేచ” 





12 % ద్విపద వాజ్బ్యయము 


అని యిదియొక గీతికాభేదమువలెను, వేద బుగ్భేదముగను గానవచ్చు 
చున్నది. ఇక నీ పదము మాత్రాచ్చందోవిశేషమున కర్థమైనపుడు ద్విపది యనియు 
బుగ్విశేషమున కర్ధమైనపుడు ద్విపద యనియు బిలువబడుచున్నట్లు కొన్ని 
నిఘంటువులందు గానవచ్చుచున్నది. న్‌ 


మరియు నిట్లే సంగీతశాస్త్రమునందు సయితము 'ద్విపదగము” 'ద్విపది” 

యనుపేర్లతోం గానవచ్చుచున్నదని శ్రీ నిడదవోలు వేంకట రావుగారు పేర్శొని 
యా యా సంగీతశాస్త గ్రంథముల నుండి ఉదాహరించినారు. ఉదాహరణమునకు 
“ద్విపదగస్య సారసాది భేదాస్సప్త వర్తంతే సంగీతచూడామణా స్పష్టం ద్రష్టవ్యమ్‌” 
(సోమేశ్వరః 290-291 పుట). 

త్రయోగణా గురుశ్చాంతే 

ప్రథమే £_థ తృతీయకే 

ద్వితీయే చ తురీయే చ 

ద్వౌ గణా ద్వా గురూ తథా 

జగణో నాత్ర కర్తవ్యో | భాగాంతే యమకం భవేత్‌ 

ఇతి ద్విపదగం నామా అనియు, మజియు 

“కరణాఖ్యేన తాలేన 

గాతవ్యో గమకాంతరే 

ఆభోగోం_ న్యపదైః కార్యో 

న్యాసస్తాలాద్విమానత ః 

ద్విపదీ చ భవేదేవం” (హూరిపాలఐ 


అనువానిని చూపవచ్చును. 


1. శబ్దస్తోమ మహానిధి; శబ్దార్థ చింతామణి, MOnior williams OC A song composed in 
this metre , A kind of metre, a particular manner of singing. 





ద్విపద వాజ్మయము % 13 


వీని నన్నిటిని బురస్మరించుకొని చూడగా నిదియొక వైదిక బుకృందో 
విశేషమనియు గానానుకూలమై సంగీతశాస్త్రమునందు గూడ చోటుచేసుకొన్న 
గీతికావిశేషమనియు దెలియుచున్నది కాని ఈ లక్షణములను బ్రస్తుతము మనకుం 
బరిశీలనీయమైన ద్విపదలక్షణములతో బోల్చి చూడగా నిది సంసతచ్చందో 
విశేషమని కాని, తజ్జన్యమని కాని చెప్పుటకు వీలులేదు. కావున నీ ద్విపద 
దేశీయమును జాతీయమునైన ఛందోవిశేషమని చెప్పబడుచున్నది. ఇక 
గన్నడములో 'దువయి' అను నొక పద్యముగలదు. అయ్యది మన ద్విపద పేరికి 
సరియైయున్నది. కాని యీ రెంటి నడకలను పోల్చిచూడగా నివి మిక్కిలి 
దూరముగా నున్నవి. కావున నిది కన్నడులనుండి తెలుగువారు తెచ్చుకొనిన 
ఛందోవిశేషముగ గణించుటకు వీలులేదు. 


ఇక మన శాసనములను బరిశీలింపగా నందు రెండు ద్విపదలు కలుపగా 
నగు తరువోజ గోచరించుచున్నది. తెలుగులో నొక కావ్యమే పొడసూపకమున్ను 
ఏ ఛందస్సు దేశీయమై యాదరింపబడి యున్నదో యా ఛందస్సునందలి గేయాను 
కూలతను స్వీకరించి యనాయాసముగ గూర్చదగిన ద్విపదచ్చందోరూపమునందు 
మొదటి సారిగ మహాకావ్యమును వెడలించిన కీర్తి పాల్కురికి సోమనాథునకు 
దక్కినది. కన్నడులకు త్రిపద యెట్లో తెలుగువారికి ద్విపద యటై జనామోదమును 
బడసినది. 


ద్విపద లక్షణము: 

ఇది రెండు పాదములఛందము. మూడింద్ర గణముల పై నొక 
సూర్యగణమును జేర్చుటవలన ద్విపదపాద మేర్ప్చడును. యతివిషయమునందీ 
రెండు పాదములలో నేపాదమున కాపాదమే వేజిగుచుండును. వేర్వేరుగానున్న 
ఈ రెండుపాదములను ప్రాసాక్షర మేకముసేయుచుండును. కాని మంజరీ 
ద్విపదయం దీ నియమము కూడా లేదని తెలియుచున్నది. ఉదాహరణమునకు 





14 ఫ ద్విపద వాజ్మయము 


కావ్యాలంకార చూడామణి యందు 


“శక్రత్రయంబును సవితృండుం బాద 
విక్రీడికులు మృదు ద్విపదికి నెపుడు 
వళియుం బ్రాసంబును వలయు దీనికిని 
వలదు ప్రాసంబండ్రు వరుస మంజరికి” 


అని చెప్పబడియున్న వాక్యములం బేర్శొనవచ్చును. ఇచ్చట కావ్యాలంకార 
చూడామణికారుందు ద్విపదను ద్విపదియని వాడుట గమనింపదగినది. 


లాక్షణికులైన యనంతాదులు ద్విపదయందలి యతినిగూర్చి చెప్పుచు 


(ీమందిరాకారు ఎతదైత్యధీరు6 
గీర్తించుచోం బుణ్యవర్తనుండనుచు 
యతిమాబు ప్రాస మిట్లచ్చోట నిడక” 


యని చెప్పి ద్విపదయందు ప్రాస యతిని నిషేధించినారు. కాని యీ 
లాక్షణికులకన్న బూర్వుడు, ద్విపదవాజ్మయమునకు బ్రహ్మకల్పుడై నట్టి పాల్ఫురికి 
సోమనాథుడు ప్రాచీనతమములైన గ్రంథాధారముల నుద్ధరించుచు పండితారాధ్య 
చరిత్రయందు 


“జాతులు మాత్రానుసంధానగణవి 
నీతులుగాన 'యనియతగణ'ర 

నియును *“బ్రాసోవా యనియు 'యతిర్వా య 
నియు జెప్పు ఛందోవినిహితోక్తిగాన 
ప్రాసమైనను యతిపైవడియైన 

దేసిగా నిలిపి యాదిప్రాసనియతి 
దప్పకుండంగ ద్విపదలు రచియింతు”నని 





ద్విపద వాజ్మయము % 15 


ధైర్యముగా చాటినాడు. సోమనాథుని రచనలను బురస్మరించుకొని చూడగా 
ననియతములైన మాత్రాగణచ్చందో విశేషములందు ప్రాసయతి ప్రాచీన లాక్షణిక 
సమ్మతమయినట్లు దెలియుచున్నది. 


ఇక సోమనాథుడు ద్విపద కొక మహోన్నత్రార్థమును గల్పించుచు 
“నదియునుగా కైహికాముష్మిక ద్విపదహేతువగుట ద్విపద నాం బరగు” నని 
చెప్పి యాఛందము నిహపరసుఖ హేతువైన పుణ్య మూర్తిగా భాసింపజేసినాడు. 
ఇక కవిజనాశ్రయమునందు 
“ఇంద్రగణములు మూ డినగణం బొకటి 
చంద్రాస్య ద్విపదకు జను జెప్పరేచ”' 


అని చెప్పి యతి విషయమునందు ప్రాసయతి కూడునా? కూడదా? 
యను విషయము నేమియు జెప్పలేదు. 


తాళ్ళపాక తిరువేంగళనాథ కృతమైన అష్టమహిషీ కల్యాణము నందు కవి 
ద్విపదలక్షణమునుగూర్చి ప్రస్తావించినాడు. 


“వాసవులు మువ్వురు వనజాప్తుం డొకడు 
భాసిల్లునది యొక్క పదము శ్రీకాంత 
క్రమమున నీనాల్లు గుణములు నడుచు 
(గమ దూరముగం ప్రయోగము సేయరాదుం 
ఆ పాదమునకు మూండవగణం బాది 
దీపించు యతి యంబుధిప్ర్రియతనయ 
యుపమింపనవి ప్రాసయుతములై రెండు 
ద్విపదనా విలసిల్లు వికచాబ్దపాణి 


1. కవిజనాశ్రయము. జాత్యాధికారము 





16 + ద్విపద వాజ్మయము 


ద్విపదకు ద్విపదకుం దెగం జెప్పవలయు 
నెపుడు సంస్కృతమున నితర భాషలను 
యతులలోపలం బ్రాస యతి దక్క సకల 
యతులు చెల్లును బ్రయోగానుసారమున 
ద్విపదతో ద్విపద సంధిల నేక శబ్ద 
మపుడు రెంటనుగూర్చ నదియు యు క్తంబు 
మరియు సంస్కృతపు సమాసరూపమున 
నెరయ నెన్నిటినైన నిర్మింప దగును 
తెనుగున గూర్చిన ద్విపద యంత్యమున 
నొనరం గ్రియాంత సముచ్చయాంతముల 
దనరు నకార ముత్వము గూడెనేని 
వినుతింప ను త్తర ద్విపదాదియందు 
గొనకొన్న స్వరముతోం గూడం గాదనుచు 
నొనరింప సుకవీంద్రు లుద్ధండమండ్రు 
అరసున్న నొనగూర్చ ననువైన హల్లు 
గరిమ నీ ద్విపదాది గనుపట్టెనేని 
తొలివిభక్తికిం దక్కందుది విభక్ష్యంత 
ములు నకారములును ముకురబింబాస్య 
యా నకారముచెల్లు నరసున్నలగుచు 
నా నీలకచభృంగ యలమేలుమంగ 
యను లక్షణంబుల ననువొంద సుకవి 
జనసుప్రయోగైక శరణమై నిఖిల 
జగదేకనుత విరాట్ఫందోవతీర్ణ 
యగుచునే ద్విపదవిఖ్యాతి చెలంగ” 
అ.మ.కళ్యా.ఆ. 1-131 నుండి 150 





ద్విపద వాజ్మయము యి 17 


అని వ్రాసిన ద్విపదలను బురస్మరించుకొని చూడగా నీ ద్విపదకు లక్షణ 
మంత సులభతరమై కానవచ్చుటలేదు. ప్రాస యతిదక్క సకలయతులు చెల్లునని 
కంఠోక్తిగాం జెప్పి ద్విపదలయందుం టబ్రాస యతిని వాడుటను గర్జించినాడు. 
కేవల మొక్క యతి విషయమునందేకాక క్రియాంత, సముచ్చయాంతమైన యుత్వ 
విశిష్ట నకారోపయోగము నందును, పాదాదియందును, పాదాంతమందును, 
సంధికార్యములందుసు నయితము నియమమును బాటించి లక్షణమును 
జెప్పినాడు. 

మణి బసవపురాణకర్తయగు బచ్చు సిద్ధకవి యనునాతడు 


“ఇలం బాలకురికి సోమేశుండు మున్ను 
తొలగక ప్రాసయతుల్‌ ద్విపదలను 

లలి రచించుట యది లక్షణంబుగను 
నెలమి రేఫ అకారములు శివ కావ్య 
ముల యందుం జెల్లుం దప్పులుగావు గాన 
ఆ పాల్కురికి సోము ననుమతి నేను 
దీపిత ప్రాసయతిచ్చందసరణి 

నా మహాగురుదేవు ననుమతియట్లె 

(శ్రీ మెజయంగ రచించితి నిట్లు” 


అని చెప్పినాడు. ఇతని వాక్యమల ననుసరించి చూడగా శివకవులందును 
(బధానముగా పాల్కురికి సోమనాథుని గ్రంథములందు గానవచ్చు రేఫ 
రకారమైత్రిని, ప్రాస యతిని గొందజు హర్షించి యనుసరింపగాం గొందజు 
నిరసించి యా మార్గము ననుసరింప నొల్ల లేదని తెలియుచున్నది. ఏది 
యెట్లున్నను ప్రాస యతివలన ద్విపదకు తాళ లయగతులుకుదిరి గేయత్వము 
సిద్ధించుచున్నదను విషయము మాత్రము యథార్థము. కావుననే మహాపండితుడు, 
మహాకవియైన పాల్కురికి సోముడు తన మతధర్మములను గ్రీలముఖమున పాటల 





18 + ద్విపద వాజ్మయము 


ద్వారమున నిత్యజీవితమందు రంగరించి కలిపి యిమిడింపజూచినాడు. అందుకే 
యాతడు ద్విపదను శ్రవణ పేయమొనరింప నీ ప్రాసయతి నుపయోగించి 
యుండనోపు. ఈ సందర్భమునందు ప్రాసయతి తాళగతి కనుకూలమగుటచేతనే 
సంగీత సాహిత్యకళానిధియైన భట్టుమూర్తి వసుచరిత్రలో నుపయోగించెనని 
కీ.శే. గిడుగు సీతాపతి గారు పేర్కొనినారు. ఇక రెండవది పాల్కురికి సోమనాథుడు 
ద్విపదలో నేపాదమున కాపాదము విడిగా వ్రాయక యొకపాదముతో 
మటియొకపాదమును గలిపి కొన్ని యెడలం గొన్ని పంక్తుల వరకుం బెంచి 
వ్రాయుటయనునది. దీనివలన ననగా ద్విపదతో ద్విపద ననుసంధించుటవలన 
వస్తు, భావ, విషయ వివరణావసరములందు భావమెక్కడకక్కడకు తెగిపోక 
పూసలలో దారంబుమాడ్మి సాగివచ్చుట కవకాశము గల్పింపబడును. అంతేకాక 
ఈ విశేష విధానముచేత ద్విపదకు వృత్తిరచనతో సమాన ప్రతిపత్తి గలిగినదని 
విమర్శకు లూహించుచున్నారు. 


ఈ విధముగా నావిర్భవించి (పవర్భ్ణమానమై వెలనిన ద్విపద 
సాహిత్యమునంతయు బరిశీలించి చూడగా నీ సాహిత్యము నంతటిని మూడు 
ప్రధానశాఖలుగా విభజింప వచ్చునని తోచుచున్నది. 


ద్విపదవాజ్మయము 


TT | 


మతసంబంధములు వీరగాథలు ప్రబంధములు 





ద్విపద వాజ్మయము % 19 


తిరిగి మత సంబంధములైన గ్రంథములను రెండుగా విభజించవచ్చును. 
అయ్యవి శైవములు, వైష్టవములు. తిరిగి యీ రెండు శాఖలొక్కొక్కటి ఐదుగా 
విభక్తమగునట్లు గానవచ్చుచున్నది. 


| 
| 
| 
భక్తుల చరిత్రలు తత్త్వసం తీర్ధక్షేత్రమాహా అనువాదములు 

వాదములు త్యములు | 


TT TT 


(శెవమునందలి విభాగములే) 


(ప్రబంధములు 
చారిత్రకములు పౌరాణికములు సంకీర్ణములు 


అని యీ విధముగా సౌలభ్యముకొజకు విభజించుకొనవచ్చునని తోచినది. 
కాని యే సాహిత్యమును కూడా నిష్కర్షగా నేసంకరములేక యిది యిదేనని 
నిరూపింపలేము. అట్లే ద్విపదవాజ్బయమును సయితము వస్తువైవిధ్యమును 
బురస్మరించుకొని యీ విధముగా విభజన మొనరించినాను. లేనిచో దీనిని 





20 ద్విపద వాజ్బ్యయము 


1.శివకవి యుగమనియు, 2. తాళ్ళపాక (వైష్ణవ) యుగమనియు 8. వీరగాథా 
(వీరశైవ) యుగమనియు 4. తంజాపురయుగమనియు నాల్గుయుగములుగా 
విభజింపవచ్చును. ఈ విభజనము కాలక్రమము ననుసరించి మాత్రమే కాక 
ప్రధానములైన భావభేదముల ననుసరించి కూడా సమంజసమై చెల్లుననుటలో 
సందేహము లేదు. మచ్చునకొక్కొక్క శాఖ నుండి కొన్ని యుదాహరణముల 
నొసగిన నా యా శాఖల యొక్కయుం నాయా కవుల యొక్కయు వైళిష్టములను 
శైలీ సామర్థ్యముల నెరుగుట కవకాశము గలుగును. 


శైవద్విపదకర్తలు: 

1. పాల్కురికి సోమవాథుడే తొలి ద్విపదవాజ్మయ కర్తయని చెప్పిన 
నతిశయోక్తిలేదు. ఈతడు బ్రాహ్మణుడై వేదవేదాంగ పారంగతుడై వరసర్వజ్ఞ 
శిఖామణి యని నుతింపంబడినవాడు. కేవలము నుతింపబడుటమాత్రమే కాదు: 
తానట్టి వాడనని తన గ్రంథముల ద్వారమున లోకమునకు విదితమొనరించినాడు. 
ఈ మహనీయుని ద్విపద (గంథములలోం (బధానములైనవి 1.బసవపురాణము 
2. పండితారాధ్య చరిత్రము. ఈతడు తననుగూర్చి బసవపరాణములో “ధర 
“'నుమామాతా పితారుద్రి యనెడు వరపురాణోక్తి నీశ్వరకులజుండ” నని చెప్పి 
యంతలో దృప్తిపడక 


“భక్త కారుణ్యాభీషిక్తుండం బాళ 
ముక్తుండం గేవల భక్తిగోత్రుండ 
బ్రాజిష్టుడగు విష్ణురామిదేవుండుం 
దేజిష్టువగు (శియాదేవి యమ్మయును 
గారవింపగ నొప్పు గాదిలిసుతుడ 
వీరమాహేశ్వరాచార వ్రతుండ 

ఖ్యాత సద్భక్తిమైంగల కట్టకూరి 





ద్విపద వాజ్మయము ఢ 21 


పోతిదేవర పదాంబుజ షట్బ్సదుండ 
సకృపాత్ముడగు కరస్థలి విశ్వనాథు 
ప్రకట వరప్రసాద కవిత్వ యుతుడ 
నని వ్రాసిన ద్విపదలవలన నితని తల్లిదండ్రులు శ్రియాదేవి విష్ణురామి 
దేవులనియు, కట్టారిపోతిదేవర శిష్యుడనియు, కరన్గలి విశ్వనాథంని 
వరప్రసాదమువలన గవిత్వము సెప్పనేర్చినవాడనియు తెలియుచున్నది. ఇంతేకాక 
యితడు భవుల దర్శన స్పర్శనముల సయితము బరిహరించినవాడు. ఈ 
విషయమునే బసవపురాణమందు “సంభావితుడ భవిజన సమాదరణ 
సంభాషణాది సంపర్గ్దదూరగుడొనని చెప్పినాడు. మజీియు పండితారాధ్య 
చరిత్రమున 


“భవికృతారంభ సంభవధ్యాననిచయ 
భవినిరీక్షణ రసపాకవితాన 

భవిహ స్తగత ఫల పత్రశాకాది 
భవిగ్భహక్షే త్రాంఘ్రిపధన వర్ణితుడ 
భవిజనదర్శన స్పర్శనాలాప 

వివిధ దానాదాన విషయదూరగుడ 
శుద్ధభక్తిస్థల శ్రుతిమతాచార 

సిద్ధ వీరవ్రత శీలాన్వితుండ” 


నని పేర్కొనినాడు. ఇంత వీరశైవమతావేశము గలిగిన యీతడు. 


“ఉరుతర గద్యపద్యోక్తులకంటె 
సరసమై పరగిన జాను దెనుంగు 
చర్చింపగా సర్వసామాన్యమగుట 
గూర్చెద ద్విపదలు గోర్మిదైవాజం 
దెలుగు మాటలనంగవలదు వేదముల 





22 % ద్విపద వాజ్మయము 


కొలదియకాం జూడుండిల నెట్టులనిన 
బాటితూమునకును బాటియౌనేనిం 
బాటింప సోలయుం బాటియ కాదె 


అని కొలమానమునందలి సామ్యముచేతం దా రచింపబోవు తెలుగు 
పలుకులు వేదములకొలది యగునని నిరూపించి యింకను 
“అల్పాక్షరముల ననల్పార్ధరచన 


కల్పించుటయెకాదె కవి వివేకంబని” - చెప్పి కావ్యమునం దర్ధ 
ప్రాధాన్య మునుగ్గడించి 

“అకలంకలింగ రహస్యసిద్ధాంత 

సకల వేద పురాణ సమ్మతంబైన 

యాతత సకల పురాతన భక్త 

గీతార్థ సమితియే మాతృకగాగ 

బూరితంబై యొప్పు పూసలలోన 

దారంబుక్రియం బురాతనభ క్తవితతి 

చరితలోపల సంధిల్ల బసవ 

చరితమే వర్ణింతు సతృతియనగ 

అని చెప్పుచు కథావస్తువునందు సయితము నవ్యతను (బ్రదర్శించినాడు. 

ఆ విధముగనే పండితారాధ్య చరిత్రయందు గృతిస్వీకార వర్ణనావసరమున కృతిభర్త 
సోమనాథుని చూచి యాతడింత వజఅకుం గావించిన బసవపురాణమును 
బురస్మరించుకొని 

“బసవపురాణ ప్రబంధమునందు 

ప్రథితపురాతన భక్తగణాను 


కథనంబు లితిహాసఘటస గూర్చితి” వని పొగడి యింకను “వీనులారంగ 





ద్విపద వాజ్మయము % 28 


గురు మల్లికార్జున పందితారాధ్యుల చరిత్ర మర్జివర్ణింపు' మనుచును- 


పరిశిష్ట పరిమిత ప్రాక్తనభక్త 

చరితంబు లితిహాస సంగతి నాలయ 

సంధింపు పండిత చరితంబునందు 

బంధురతన్మహా భక్త కమహిమం 

బసరింపు మసమవాక్సాటవ శక్తి” 

అని కోరినాడు. ఈద్విపదపంక్తుల బురస్మరించుకొని చూడగా నిదియు 

నొక ప్రాక్తన భక్త చరిత సంపుటియేయని గోచరించుచున్నది. గ్రంథ రచనా 
సందర్భమును బురస్మరించుకొని సోమనాథుడు 

తత్మథావిషయ వై దగ్ధమెట్లనిన 

సతృతియన నూత్నసంగతి దనర 

దొమ్మిదిరసములు దొలుకాడుదాని 

యిమ్మడి వర్ణన లెసగంగ ద్విగుణ 

మగు నలంకారంబుల నలరుదాని 

ద్విగుణార్థభావముల్‌ దీటుకొనంగ 

దేట తెనుంగున ద్విపద రచింతు” 


అనినాడు. మళియు బసవపురాణమునందువలెనే యీ [గ్రంథమందు 
సయితము “జాను తెనుగు విశేషము ప్రసన్నత కని 
“ఉపమింప గద్య పద్యోదాత్త కృతులు 
ద్విపదయు సమమభావింప నెట్లనినొ అని దాని నిరూపించుటకు 
బూనుకొనిన విధాన మాశ్చర్యము గలిగించుచుండును. ఉదాహరణమునకు 


“సరళత సరణి ప్రసన్నత సెన్ను 
పరిణతి గణపదపద్ధతి శబ్ద 





24 % ద్విపద వాజ్మయము 


శుద్ధి ప్రయోగ ప్రసిద్ధి గళా స 

మృద్ది నానుడి వడి మతిరతి యర్ధ 
యణ ® 

పుష్టి నై జము రసపుష్టి వినూత్న 


సొంపు గుమారతవెంపు మాధుర్య 

మింపు మృదుత్వంబు నింపోబుజుత 

యమకంబు గమకంబు యతి గతి గార 

కము పూరకము గ్రియ గాంతి విశ్రాంతి 

రంగు బెడంగు మెజంగు సమాస 

సంగతి యక్షరశయ్య సంఘటన 

నిపుణత రసికతనెజి సమాధాన 

ముపమాన మవధాన ముత్రేక్ష లక్ష్య 

లక్షణవ్యక్తి యలంకారయుక్తి 

దక్షత సుమతి విచక్షత యనిన 

జాతులు రచనా ప్రణీతులు గావ్య 

నీతులు రీతులు నేతులుట్టంగ 

వరకవు ల్లొనియాడ వర్ణన కక్క 

ధరం జెప్పం గృతియు నుద్యతృతిగాక” 

యని రచించిన ద్విపదపంక్తులను బేర్మొనవచ్చును. ఇందు పాల్కురికి 

సోమనాథుం డుత్తమ కావ్యమున కవసరములైన సరళత, ప్రసన్నత, మాధుర్యము, 
మృదుత్వము, ఓజన్సు, కాంతి మున్నగు గుణములను ఉగ్రేక్షాద్యలంకారములను 
అర్థ పుష్టిని, గమక యముకాది శబ్దాలంకారములను, కారక, సమాస, 
క్రియాసంగతుల నిర్ణోషతను, అక్షరశయ్యాది సౌభాగ్యమును, సంఘటనాది 
సంవిధాన చాతుర్యమును, శబ్దశుద్ధిచేత నలవడిన ప్రయోగసిద్ధివలన నానుడి 
జాతీయాదులం బ్రవేశపెట్టు దక్షతయు వీనివలనం గావ్యమునకుం జేకూరు రంగు, 





ద్విపద వాజ్మయము % 25 


మెజుంగు, బెడంగులనేకాక యన్నిటికన్న [బ్రధానంబైన వినూత్న సృష్టిని 
తద్ద్వారమున కావ్యమునకుం జేకురు రసపుష్టి నెంతయో విచిత్రముగాం బొగడి 
తనకుం గల కావ్య నిర్మాణదక్షత బాహాటముగాం జాటినాడు. ఈ శివకవి 
పండితారాధ్య చరిత్రము నొక విజ్ఞాన సర్వస్వముపలె, జాతీయముల ప్రోవువలె, 
వీరశైవధర్మ (గంథమువలె, భక్యావేశముచేత నొడలెబుగని వీరశైవుని 
శివావేశమువలె, భక్తి గీతమువలె, జాజరపాటవలె, మహాకావ్యమువలె ముప్పది 
రెండు వర్ణనములతోం గూడిన ప్రబంధమువలె సర్వశాస్త్ర సమీక్షవలె, ప్రాగ్గుణ 
సమ్మితమును, నవీన మార్గానుయుతమునై కనుపట్టునట్లు దీర్చినాడు. 


ఉదాహరణమునకు పాణిని ననుసరించి మనశ్శబ్దము నపుంసక లింగము. 
ఈ వ్యాకరణసూత్ర మాధారముగ నితడు 


“ననిచినం దన ప్రాణనాథు దో డ్తేర 
వనజాక్షి యొకతె మనసును బంపుడును 
జని మనోహరునితోడను రమియింపం 
తను గిలుం బాడెగదా మనంబనుచు 
నెనయ నపుంసకంబిల మనశ్ళబ్ధ 

మనిన పాణిని సూత్ర మాలిసేయుచును 
వనిత గోపించుడు వచ్చె నమ్మనసు 
వనితలు ముగ్ధలు వలపులిట్టివియ 
పనుగొన గురుమూర్తి పతి కూటమునకు 
మనసు నపుంసకంబన నెట్లువచ్చు” 


నని రచించిన విధానమెంతో మనోహరమై భక్తుడు భగవంతుని నాథుగా 
భావించి రమించు మధుర భక్తిభావయుతమై యీతని వ్యాకరణ పాండిత్యమునకుం 
(బతీకయె యొప్పుచున్నది. పాపమొక స్రీ విరహిణియై తన మనోహరుని గొని 
తేర మనసును బంపినదట. ఏలయన నీ మనస్సు ప్రీ పురుషోభయముకాని 





26 ద్విపద వాజ్బ్యయము 


లింగము. కాబట్టీ భయమును విడిచి యీర్యాసూయలను మాని పంపినది. 
అప్పుడా మనస్సు వానినే దవిలి రమించినది. అప్పుడా ప్రీ అయ్యో పాణినిసూత్ర 
మర్థరహితముకదా యని గేలిసేయ మనసు తిరిగివచ్చినదట. నిజముగా 
నిందాయింతిముగ్గత్వము, వలపు యొక్క ఆధిక్యము గోచరించుచున్నది. 
ఈవృత్తాంతము నుద్ధరించి గురుమూర్తి వతి కూటమునకు మనస్సును 
నపుంసకమని యెట్లు చెప్పుదును అని మజియు 


“మగలకు మగడగు మత్పతిగవయ 

మగవాండ్రు నాండ్రుగా మరగుదు రనిన 

మనసుగూడుట సోద్యమా పతిననుట” 

యని యా యభవునియందని భక్తిపారవశ్యమును చాటి దైవరతికమైన 

మధురభక్తిని ప్రదర్శించినాడు. వాద ప్రకరణమునందు సోమనాథుడు ప్రదర్శించిన 
సర్వదర్శన పరిజ్ఞాన మమేయమైనది. ఆ సందర్భమునందాత డుదాహరించిన 
మతసంస్థల పేర్లను చదివినంతనే ఆహా యీ సోముని విజ్ఞానమని ఆయనకు 
నమస్మరింపజేయును. ఉదాహరణమునకు బౌద్ధవాదులు, జైనవాదులు, 
సన్యాసులు, అద్వైతవాదులు, బ్రహ్మవాదులు, అవేదవాదులు, పాంచరాత్రవ్రతులు, 
ఆంతరాలికులు. ఏకాత్మవాదులు, అభేదవాదులు, శూన్యవాదులు, కాలవాదులు, 
కర్మవాదులు, చార్వాకులు, ప్రకృతివాదులు, మాయావాదులు, శబ్ద బ్రహ్మపరులు. 
అధ్యాత్మమతులు, పురుషత్రయికవాదులు. అష్ట మూర్వెకవాదులు, స్మార్తులు, 
యోగశాగస్రభ్రమితులు రసమంత వాదసిద్దులు, తర్మశాస్త (ప్రమాదికులు, 
షట్తర్మవిదులు, కౌటిల్య శాస్త్ర ప్రబుద్ధులు, ఆగమికులు, నక్షత్రపాఠకులున్నారు. 
వీరందళథికి పండితయ్య పాండిత్య మెటువంటిదనగా? 

“మొగి బౌద్ధ్దసమయుల ముక్కుపై గత్తి 


యొగిని నార్హతసమయుల వీపుగోల 
దొల గని భేదవాదుల కెక్కు గొల్లు 





ద్విపద వాజ్మయము ఢి 27 


ఇల బాంచరాత్రవ్రతుల తలగుండు 
నేకాత్మవాదుల హృదయశల్యంబు 
లోకాయతుల పొట్టలలో పలియమ్ము 
వెలయ నదై్వైతవాదుల రొమ్ముగూట 
మలరెడు బ్రహ్మవాదుల కంటికసపు 


కాలవాదుల తుది నాలుకముల్లు” 


అని యీ విధముగా ఉపద్రవకారకమని చెప్పుచు నా విషమస్థితిని 
సూచించుటకై ముక్కుపైం గత్తి, వీపుగోల, ఎక్కుగొట్బు, తల గుండు, 
హృదయశల్యంబు, పొట్టలోపలియమ్ము, రొమ్ముగూటము, కంటికసపు, 
గుండెబెదురు, మెడజుట్టెడి పాము, బారిసమ రెడుమిత్తి, నెత్తిగాలము, మనసు 
తల్లడము, నోరితాళమనుచు నెన్నిటినో నునాయానముగ జలజల 
(ప్రవహింపజేసినాడు. 

ఇంకొకచోట మహిమ ప్రకరణమందు బసవాక్షర పఠన మహిమను జెప్పుచు 


“బాయన్న లింగసంబంధసౌఖ్యంబు 
“సాయన్న సద్గురు సత్‌కృపోన్నతియు 
“వాయనిన బ్రసాద వహనంబుంబొందు 
వాయార నటు బసవా!” యనిరేని 
నలలారం ద్రిస్థలో ధ్యద్భక్తియు క్త 


గుదురునని ఓంకార మావోత్యమును వెల్లడించినట్లుగా నా 
బసవశబ్ధములోని త్రక్షర మహాత్యము నమోఘ మొనరించి ప్రకటించినాడు. 
ఇక పర్వత ప్రకరణమందు, శిలాదుడు తపమొనరించు తన్నను గ్రహించిన 
యభవుని గనుగొని హరుడు స్వయంభూలింగరూప మవధరించుట 
మహాప్రసాదమనుచు 





28 % ద్విపద వాజ్మయము 


“అరుదగునే పర్వతాకారమయ్యు 
దనువెల్ల శిరమయై నినుధరియింప 
దనువెల్ల గన్నులై నినుం గనుగొనం గం 
దనువెల్ల వీనులై నిను మునువినగ 
దనువెల్ల జిహ్వలైనిను వినుతింపం 
దనువెల్ల జేతులై నిను బూజసేయ 
దనువెల్ల మనసయి నినుడలంపంగ 
నొడగూర్చి ప్రయుక్తి నద్వైత 
జదధిముంపక నాకు సద్భక్తియొసగి” 


రక్షింపుమని కోరిన ద్విపదలయందు అద్వైత నిరస మొనరించినను భక్తుని 
శరీరమంతయుం బంచేం ద్రియకోటులై స్వామి దర్శనార్చన వినుతి ధ్యానములందు 
నిమగ్నముగావలెనన్న కోరిక యెంతయుత్తమ మైనదో రచన మంత 
యావేశపూరితమైనది. మజియు నిట్టి రచనయే బసవపురాణమందు గానవచ్చును" 
భక్తితత్వరీతి యందీతడు జాతి భేదములను పాటింపక యచ్చటచ్చట 
బ్రాహ్మణులబేరెత్తి కొంత కటుతను బ్రదర్శించినాడు. ఉదాహరణమునకు 


“అసమాక్షు గొలువని యగ్రజుండైన 

వసుధ మాలల మాలవాడ కాకెట్లు 

మాలడే యీతని మాలడన్‌ త్రాటి 

మాలలు భువిబచ్చిమాలలు గాక” 

యని వ్రాసిన మాటల బేర్శొనవచ్చును. మజొక్కచోట 
“సహజలింగైక్య నిష్టాయుక్తిభక్తి 


బహుదేవతాసేవ బ్రాహ్మణ పథము 





1. బాపురా మాయన్న బసవకుమార। బాపురా మాతండ్రి భక్తివర్ధనుండ నల్లవోబసవన్న 
నందీశమూర్తి। నల్లవోబసవయ్య ముల్లోకవంద్య 





ద్విపద వాజ్మయము % 29 


కులసతియట్లు నిశ్చల యుక్తి భక్తి 
వెలయాలియట్టుల వ్విప్రమార్గంబు 
అని బ్రాహ్మణపథమునకుం నిశ్చలభక్తికి గల భేదము కులసతి మజియు 

వెలయాలికిం గలగినట్టిదని పోల్చి చూపినాడు. బసవపురాణమునందు 
బసవేశ్వరుని పెండ్లి సందర్భమున 

“కోలాటమును బాత్ర గొండ్లి పేరణియు 

గేలీకజోకయు లీలనటింప (ఇవి నాట్యవిశేషములు) 

బాయక “చాంగు ! బళా!” యనుశబ్ద 

మాయతి నాకసం బందిఘూరిల్ల 

నలిరేగి వేణువీణా వాద్యవితతు 

లులియుచు లీలతో నొక్నటమైయ 

నానందగీతంబు లగ్గించువారు 

జతిగీతముల మీదం జప్పుటులిడుచు 

నతిశయభక్తితో నాడెడువారు 

నాది పురాతనాపాదితస్తుతులు 

భేదార్థములు గాగ వివరించువారు” 


వీరేకాక శివమరులున మిన్నంది యాడెడువారు, తమ్ముమబచి సుఖమున 
నిద్రించువారు కూడా కలరని యానాటి వినోదములం గొన్ని బ్రదర్శింపంజేసినారు. 


వస్త్రములు - అలంకార విశేషములు 

పసిడిగొడుగులు, దంతపావలు, రాగిపావలు, వాగెల పాద రక్షలు, 
జోడుకుప్పసములు, పచ్చడములు, ఠావులు, మండిళ్లు, వెలి పొత్తి పచ్చడములు, 
మకుటములలో, వులితోలు మకుటములు, నవరత్న మకుటములు, 





30 % ద్విపద వాజ్మయము 


కంచుమకుటములు, రుద్రాక్షమకుటములు, తప్పరములలో సోగతప్పరము, 
బోడతప్పరము, కొప్పు తప్పరములున్నవి. కుండలములలో సువర్ణకుండలములు, 
స్పటికకుండలములు, రుద్రాక్ష, మణి, సౌమ, రజతకుండలములు, 
రాగికుండలములు, నందికుండలములు, నాగకుండలములున్నవి. బెత్తములలో 
వన్నె బెత్తములు, వలి బెత్తములు, వలియంబు బెత్తములు, వులకబెత్తములు, 
గక్కుబెత్తములు, గౌరిబెత్తములు, వెదురుబెత్తములు, పొంజాయ బెత్తములున్నవి. 


సోమనాథు డీ గ్రంథమునందు గేవల యొక్క తెలుగునేకాక యితరభాషలను 
ప్రవేశపెట్టి రచన చేసినాడు. ఉదాహరణమునకు తెలుగువారు “నల్లవో! నల్లవో! 
నగరాజరాజ। మల్లయా! మల్లయా మహనీయతేజ” అని పాడగా కన్నడులు 
“నజగమదేవయ్య బిజమాడిరయ్యా! నిజభావ దేవయ్య న్వీత్తబన్ని” ఇక పాడినారు. 
ఇక ఆ రెలు 


“మాగరహోన కోమర్సు బాపహ్మణత 
భాగవతేవటే భక్తతేహ్మణత” యనుచు నడిచినారు. 


అరువలు:- అరులు గిరితెయెన్నె యరనేపిరానె 
చిరిగిరి నిలయనే చిననెయాణ్ఞవనె 


అని యనుచు నడచినారు. ఇక కొందటు గీర్వాణభాషయందు 


నాయాతి పరిష దాయాహి సభి త్వ 
మాయామి సన్మార్గ మతి రభసేన” అని యనుచు నడచి నారట. 


ఇక రాగికుండలములు, రాగినందులు, రాగికంటెలు, రాగి జన్నిదములు, 
రాగియు తెరలు, వలుదకొక్కెరలు. బాలెలు, దామ ఘటన నెలకొను సరిపెణల్‌, 
నేవళంబులును, రాగికీర్తి ముఖములు నందెలు, పదకంబులు ధరించి శ్రీశైలము 
పయనించువారు జంగములు. ఇక మిండజంగములు బాగాల కైరగుకియల 
కరటాలు, సున్నంబు కరటాలు నిండిన యడపతిత్తులు మూపుల ధరించి సడిసను 





ద్విపద వాజ్మయము % 31 


సంబెళలు సంకట నిథటికి ధవళాంబరములుగట్టి, ఆజుతరుద్రాక్షలు ధరించి 
ప్రాకటంబున పణ్యాంగనల (గేగంటజూచుచు బోవుచుండెడివారు. శీలవంతులు 
“ముసుగిడి వస్తంబు ముందజజనుల కెనగ మాటిడిత్రోవకెంతయు 
దొలగినడచువారు. బోనపురాండములు సిన్న చట్టువంబులు నిడిమీద జుట్టును 
గౌసెనలు సుట్టిన బోనపుట్టికలు సంధించినట్టి కావళుగొని చెంచులు 
పోవుచుండెడివారు. మణీకొందబు వడివెట్టు వస్త్రములు, తడియొత్తు వస్త్రములు, 
గుగ్గులము, విభూతి, ముగ్గు అరతిజోళ్ళు, ఊదుగోళ్లు, దింగకుదుళ్ళు, గోరుగండ్లు. 
మేల్మట్టు గట్టెడి వస్రములు తెరగట్టు చీరలు మొదలగు నుపకరణతతులుగొని 
యేగెడివారు. ఇనుపనేవళములు, ఇత్తడిపరిగెలు, దగరంబులు, పిల్లాండ్లు మట్టెలు, 
తొల్లుకుప్పసములు, నల్లగాజులు, సంకంబుపూసలు, బన్న నరములు, పటికపు 
ముక్కెరలు వెట్టుకొని స్రీలు వెంటరా చెవుల పీకెలు, నిడుద తోకకచ్చడములు 
గడియములు, గల్జలు బూని కుక్కలు, కోళ్లు, ఉడుతలు, నక్కలు వెంటరాగ 
జోగులు నడచెడివారు. ఇకం గొగుల క్రింద జెజుగులు నొడిచుట్టి చెప్పులు 
మెట్టి పలుచని తొల్లుకుప్పసములుపూని కొమరుదలిర్చ నెక్కుళ్ళ డిగుళ్ల దమతమ 
హస్తములూదికొనుచు పుణ్యాంగనలు పోవుచుండెడివారు. నాడు నీటికొజకు 
ఉత్తిలములు, పోకపొత్తులు, గల్లతిత్తులు రాగి బిందెలు, సేరుపులు, కుండలు, 
గలతులు, గుళ్ళగోరలు, గిండులు, దొడ్డకమండలములు, గరిగలు, బటువులు, 
కావళ్లుగూడ గరతిత్తులు, మున్నగువాటి నుపయోగించెడివారు. 


శివపూజకొజకు దేవగందలి, దవనము, రు[దజడ, మర్వము, 
అఖండబిల్వము, నావురు, మాచి, నేరేడు, జమ్మి, కాంచన, వచ్చ, మారేడు, 
వెలగ, వావిలి, ఉమ్మెత్త, గన్నేరు, నెల్లి, సంపెగ, ముసిడి, సోమింద మున్నగుపత్తిరి 
నుపయోగించెడివారు. పువ్వులలో నశోక, పొగడ, మల్లె, మొల్ల, కరవీర, తుమ్మి, 
జిల్లేడు, రేల, గురివింద, పొన్న విరవాది, ములక, వ్రాకుడు, జాది, తామర, 
కలువ, కింశుక, సురగి, ఉమ్మెత్త, క్రోవి, గుమ్ముడు, కలివె, తంగేడు, గంటె 
ములగు, గోరింట, గొమ్మి, చెంగల్వ మొదలగు పుష్పములచే శివుని 





82 % ద్విపద వాజ్మయము 


పూజించువారు. పండ్లలో మనమెటిగిన మామిడి, అరటి, దానిమ్మ నేరేడులేకాక 
నెడె, మొరలి, పరికె, హింతాల, జీడి, జిడిముడి, జాన, మేడి, చిజునెల్లి, మొలుగు, 
మారేడు, బలుసు. సిరివింద, తుమికి, నారంగ, గజనిమ్మ, కలివె, కలుజువ్వి, 
మాది, రావి, బుడమ, కొడుపుడు, పనస, పులువుడు జిలివి, నరిగి పండ్లునుగలవు. 
కాయలలో వెల్లంకి, రేమిడి, జిగురు, కలివెకాయలున్నవి. 


ఇక ఆటలందు, కోడంగి, భమరము, సాలెము, బయక. పంచాంసి పేరణి, 
నాటకము, బహురూపము, వెడ్డంగము. (మోకులవైనాడుట, గడలపై నాడుటలు 
గలవు. ఇక బొమ్మలలో తరుణిపుత్రికలు, రత్నపుత్రికలు, మణిపుత్రికలు, 
ముత్తెపుపుత్రికలు, దంతపుబొమ్మలు, పసిడిబొమ్మలు, గురుగులున్నవి. ఇట్లెన్ని 
యోగతులు, తాళములు, అభినయములు, విలాసములు, వీణియభేదములు, 
బంధములు, రూపకములు, నాదములు, మున్నగువాని నెన్నిటినో పేర్మొని 
పాఠకునాశ్చర్య జలధియందోలలాడించును. ఈ విధముగా నీ గ్రంథమందు 
శైవాగమధర్మములను, నాట్యవిశేషములను, జారచోరాది తంత్రములను, నేత్ర, 
సర్వవైద్యములను, ద్యూతవిద్యను, శకునశా(స్తమును, వేశ్యావర్ణనమును, 
కామశాస్తమును, వ్యాకరణశాస్తమును, వేదాంతమును, తర్మశాస్తమును 
బ్రవేశపెట్టి యీ గ్రంథమునొక విజ్ఞాన సర్వస్వ మొనరించినాడని చెప్పుటలో 
సందేహములేదు. 


1. శైవద్విపదకర్తలు: పిడుపర్తి బసవన్న: వీరశైవదీక్షా బోధ యను 
(గంథమును రచించినాడు. కన్నడములోని కెరయ పద్మ రసు వ్రాసిన 
“దీక్షాబోధరగళె అను గ్రంథమున కిది యనువాదము వంటిది. ఇది గురుశిష్య 
సంవాదరూపమున వీరశైవ మతతత్త్యమును, గురుశిష్య లక్షణములను, 
దీక్షావిధానాదికములను దెలుపు నుత్తమ (గ్రంథము. బసవకవి దీనిని 
సూర్యవంశజుడును వీరబాణావసీశుని మనుమడును, తిమ్మభూపుని పుత్రుడును, 





ద్విపద వాజ్మయము ఢి 833 


వీరశైవాచార ధౌరేయుడును నగు వీరభూపాలుని యానతిచే రచించి యాతనికే 
యంకిత మొనరించినాడు. 


2. పిడుపర్తి సోమనాథుడు: కన్నడములో నత్యంత ్రసిద్ధమగు 
చామరసకృత ప్రభులింగలీలను దెనుగున ద్విపదతో రచించినాడు. ఇత డష్టభాషా 
కవితావిశారదుడు. ఈ [గ్రంథమందు బసవేశ్వరుని కాలమున వెలసిన 
యల్లమప్రభువను నిర్వికార నిర్గుణమూర్తి యొక్క లీలలు వర్ణింపబడినవి. ఈ 
లీలలన్ని 25 గతులుగ వర్ణింపబడినవి. వేదాంత గ్రంథములలో బ్రభులింగలీలను 
బోలిన గ్రంథములేదని తత్వజ్ఞుల యభిప్రాయము. ఈ (గంథావతారికయందు 

“ప్రభులింగలీలకుం బ్రతి చెప్పనరిది 

యభవు భక్తిస్థితి కది యలవాల 

మజ్ఞానతమమున కదియె దీపంబు 

విజ్ఞానమున కది విహరణసీమ” 


యని యనుచు మజియు 


ప్రొద్దుపోకకువిని పోయెడునట్టి 
సుద్దులుగావు మిశుద్దులై విన్న 
దనుమనోధనముల తగులూద్చి శివుని 
నెనయ మహోపాయ మిదియని వినుడు 
అన్నదమ్ములను బోట్లాడిన సుద్దు 
లెన్నడు కథలు గావింతుల తోడి 
విషమభోగంబుల వెతల వర్ణించు 
విషమవాక్యముగాదు వివరించిచూడ 
గడువు కక్సుర్తికి గర్మకాండంబు 
తడయక పెట్టు తంత్రంబునుగాదు 
రణమిందు నంతఃకరణములతోడ 





34 % ద్విపద వాజ్మయము 


ఫణికన్యతోడి సంబంధంబు సురత 
ముల చిదాకారములయ తత్త్వంబుతృప్తి 
విలసిల్లు నీ కృతి వేడ్మతో వినుడు” 


అని ప్రాచీనగాథలైన భారత, రామాయణ, భాగవతాదుల నిరసించిన 
విధానమిందు గోచరించుచున్నది. 


ఈ పిడుపర్తికవులు సోమనాథుని దమ గురువుగా భావించి యారాధించినను 
విచిత్రముగా వీరి రచనములందు సోమనాథునకు సమ్మతమైన ప్రాసయతి 
గానరాదు. 


3. పోచిరాజు వీరకవి: ఈతడు కథా వస్తువును బ్రహ్మోత్తర ఖండము 
నుండి గ్రహించి విభూతి రుద్రాక్షమహాత్మ్యమను గ్రంథమును రచించినాడు. 


4. ఈవని వీరభద్రకవి: సోమవారమహాత్య కథను సీమంతినీ కధ యను 
పేర రచించినాడు. 


గౌరన : నవనాథ చరిత్ర. 

ర్‌. భద్రకవి లింగభూవిభుడు: 1. సానందచరిత్రము 2. దేవాంగ పురాణము. 
6. బచ్చు సిద్ధకవి : మలి బసవపురాణము 

7. పోలిశెట్టి లింగనకవి : నవచోళచరిత్ర 

8. జౌబళకవి : శివరహస్య ఖండము. 


9. (శ్రీగిరి మల్లికార్జునస్వామి: సోమవార మాహాత్మ ్యమును మంజరీ 
ద్విపదలో రచించినాడు. 


10. గద్దె చంద్రశేఖరకవి: ఈతడు వీరశైవకవి. ఉత్తర హరిశ్చంద్ర 
చరిత్రమును రచించి కుమారస్వామి కంకితమొనరించినాడు. 





ద్విపద వాజ్మయము ఢి తిర్‌ 


11. చిత్తారు గంగాధరుడు: 1. గంగావివాహమను ద్విపద కావ్యకర్త. 
2. సిరియాళచరిత్రమును గూడ రచించినాడు. 


12. సిద్ధేంద్రయోగి : యోగీశ్వర విలాసము. 
13. పరమానందతీర్థుడు : శివజ్ఞానమంజరి 


14. పర్వతమంత్రి లింగనామాత్యుడు : రుద్రాక్ష మాహాత్యమును 
రచించినాడు. 


ఈ విధముగా గవు లెందటో శైవ సంప్రదాయము ననుసరించి ద్విపదలను 
రచించినారు. కాని మహానుభావుడైన పాల్కురికి సోముని ప్రభావము ముందు 
వీరందరు దినకరుని ముందజి దివిటీలవలె ప్రబలురై కూడ ప్రకాశమానులుగా 
లేదు. శైవకవులెట్లు ద్విపదచ్చందము నాధారముగాం గొని శైవమత ప్రచారమును 
గావించిరో యట్లే మరి కొందజు కవులు వైష్టవములైన గ్రంథముల ద్విపదయందు 
రచించి ప్రజాహృదయమును జూరగొన బ్రయత్నించినారు. ఇందు బ్రధానముగాం 
బేరెన్నికగన్న గ్రంథములు రామాయణములు. అందొకటి గోన బుద్దా రెడ్డి కృతమైన 
రంగనాథ రామాయణము. రెందవది కట్టా వరదరాజకృత రామాయణము. 


రంగనాథరామాయణము: బుద్దారెడ్డి తండ్రియైన విఠలుడొక్కనాడు 
రమణమైం దెనుగున రామాయణము క్రమమొప్పజెప్పెడి ఘనకావ్య శక్తిగల 
కవులెవరున్నారని యడుగ బుధులు విఠలునకు గుమారుని పేరు సూచించినారు. 
బుద్దా రెడ్డిని గాంచి విఠలుడు “భూమిగవీంద్రులు బుఢులును మెచ్చ రామాయణంబు 
పురాణమార్గంబు తప్పక నా పేరం దగనంధ్ర భాషం జెప్పి ప్రఖ్యాతంబు 
సేయింపుముర్వ్వి” అని కోరినకోరికను బురస్మరించుకొని రాజులు బుధులు, 
సుకవిరాజులు, గోష్టి రాగిల్లి పొగడుచుండగా 


“పదములర్థంబులు భావముల్లతులు 
పదశయ్య లర్థసౌభాగ్యముల్యతులు 





36 % ద్విపద వాజ్మయము 


రసములకల్పన (ల్రాససంగతులు 

నసమానరీతులు నన్నియుంగలుగ 

నాదికవీశ్వరుడైన వాల్మీకి 

యాదరంబునం బుణ్యులందజుమెచ్చ 

జెప్పిన తెజగున శ్రీరామచరిత 

మొప్ప జెప్పెద” 

నని ప్రతిజ్ఞగావించి తదనుగుణముగనే రచించినాడు. ఈతడు వాల్మీకి 

యాదరమున పుణ్యులందరు మెచ్చ జెప్పిన తెజిగున రామ కథను జెప్పెద నని 
నాడేకాని వాల్మీకి చెప్పినట్టుల, జెప్పెదనని యన లేదు. కావుననే మూల 
గ్రంథమునకన్న నిందుకొన్ని మార్పులు గాన వచ్చుచున్నవి. ఉదాహరణమునకు 
సులోచనయను పతివ్రతకథ, ఈమె లోక విద్రావణుడైన రావణాసురుని 
కుమారుడగు నింద్రజిత్తు భార్య, మహాపతివ్రత, శేషునిపుత్రి, మేఘనాథుడు 
మృతుడగుటకు కారణము భర్భ మరణానంతరము దుఃఖీతయైన సులోచన 
ఫలవించుచు 


“మాతండ్రి నన్ను (ప్రేమము మీరనీకు 
ప్రీతి రెట్టింపగ బెండ్లిగావించు 

తతి నీవు జయకాంక్ష దలచితివేని 
సరవి కార్యంబులు సతితోడదెల్సి 
అరిగిన నజహరాదులకు జేయుడపు 
నరులనగా నెంత నాకేశవైరి 
యనుచు శిరోరత్నమపుడు నాచేతి 
కొనరంగనిచ్చి నాకొక బుద్ధిదెల్సె 
తనయ నీపతి శత్రుతతిమీదబోవ 
మానుగం దలపయి మణినివాళించి 





ద్విపద వాజ్మయము యి ప్ర 


పంపినం బగదీర్చుం బగతులనెల్ల 
నింపుగాం జెప్పిన నీమామమాట 
మటిచి యిప్పుడు నీవు మణి వైరిదివ్య 
శరవహ్నిచే రణస్థలిని వ్రాలితివి” 
అని వాపోయినది. తరువాత నీమె భర్తగూడ సహగమన మొనరించుటకై 
మామ యనుజ్ఞ వేడగా నాతడు తన యశక్తతను దెలియబజచినాడు. అప్పుడు 
సులోచన 


మెలుపైన దొలుకరి మెజబుపుచందమున 
కలితమౌ తనమేని కాంతిజాలములు 
తలకొని భూనభోంతర మెల్లనిండ 
జలరుహనేత్ర నిశ్చల బుద్ధిచేత” 


విను వీథిచనుదెంచి రఘురాముబొగడి పతిభిక్షపెట్టుమని కోరినది. తిరిగి 
బ్రతికించుట కుంకించుచున్న రాఘవునిగాంచి హనుమంతుడు వారింపగా 
రాముడు నులోచనజూచి నీవు పతి వ్రతవగుదు వేని నీ పురుషునితోడ 
నీచందమెల్లం జెప్పుమనినాడు. ఆమె అట్లు సేయగా నాతడు గనువిచ్చి 


“నెలతచంపినవాడు నీతండ్రిగాదె 
తలపోయ నొరులకు తలమెనన్దెల్వ 
నిలిచియుద్ధముసేయు నిమిషమందైన 
తనదు బుణానుబంధము గూడియున్న 
నెనసియుందురు సరులింతులంగూడి 
వెలయగ యోగవినియోగము(రల్చహ్మ 
వెలయంగం గల్పించె వెలది జీవులకు 
ఇటుగాన మఠికాలహేతువుగాన 

కుటిల కుంతల యిటు కూలితి ధరణి” 





38 % ద్విపద వాజ్మయము 


నని జీవునకు యోగవియోగములు నిత్యములగుట మటియు కాలమనతి 
క్రమణీయమగుటను గూర్చి చెప్పినాడు. ఇట్లు భర్తచే సమాశ్వాసింపబడిన సులోచన 
ధీరయై పతికాయమునుగొని లంకాపురము సొచ్చి సహగమున మొనరించిన 
విధానమెంతయో కరుణ రసపూరితముగా వర్ణించినాడు. 


ఇట్లే రామాయణమందుం బ్రవేశపెట్టిన శునశ్ళేపుని వృత్తాంతముకూడ 
భిన్నమైయున్నది. ఉదాహరణమునకు నంబరీషుడు యజ్ఞముసేయ సమకట్టం 
బలభేదిచే యజ్ఞపశువునుగోల్పడి ప్రాయశ్చిత్త విధికై నరపశువు నడుగుచు నాయా 
యాగ్రమములు వెదకి చివరకు రుచియన్ము నీశ్వరుని యాశ్రమమునకు వెళ్ళి 
యొక లక్షగోవులకుంమారుగాం గొడదుకును యాగపశువుగా నిమ్మనినాడు. 
అప్పుడారుచి “నా పెద్దకొడుకుపై వేడ్క సేయుదుం బశువుగానీను” అని చెప్ప 
మునిపల్ని “నాపిన్న కొడుకుపై వేడ్క సేయుదుం బశువుగానీను” అని యిరువురు 
పూని పల్మగావిని శునశ్ళేపు డుర్వీపాలని జూచి తన పెద్దకొడుకు మాతండ్రిపాటించు 
దన పిన్నకొడుకు మాతల్లిపాటించు. వారలు నీకేల వచ్చెదనేను” అని యంబరీషుని 
వెంబడి వెడలినాడు. ఈ విధముగా రథముపై వెడలిన శునశ్శేవుడు 
పుష్మరాశ్రమభూమిం దపోనిష్టమైనున్న విశ్వామిత్రుని తన మేనమామయజూచి 


“ననుం దలిదండ్రులీ నరవరాగ్రణికి 

ననఘాత్మ పశువుగా నమ్మిపోయిరి 

చెలువొప్ప నీరాజుసేయు జన్నంబు 

ఫలియింప జేసినా ప్రాణముల్లావు 

దల్లియుం దండ్రియుం దైవంబుగురువు 

నెల్ల చుట్టములు నాకీవేళనీవ” 

యని ప్రార్ధింప విశ్వామిత్రుడు దనపుత్రులగాంచి 
“ప్రాకటంబుగం దము పరలోకమొంద 

నై కదా సుతులం బుణ్యాత్ములుగనుట 





ద్విపద వాజ్మయము % 39 


పరలోకమిదియు నాపాలికినన్ను 
శరణులుజొచ్చె నీసంయమిపుత్రుం 
డితడు నామేనల్లు డితనిరక్షింపు” 


డని యడుగ వారలొక్కరును బ్రాణంబులియ్య నొల్లకున్న విశ్వామిత్రుడు 
వారిని శునకమాంసము దినుచు వేయేడులు దు:ఖమనుభవింపుడనుచు 
శపించినట్లున్నది. ఈ కథను బురస్మరించుకొని శునశ్శేపుడు విశ్వామిత్రునకుం 
బుత్రుడుకాక మేనల్లుడు. యజ్ఞము చేసినది హరిశ్చంద్రుడు గాక యంబరీషుడు. 
ఈ విధముగా నీకథ మన మెటిగిన కధావిధానముకన్న వేజియున్నది. 


రాము పాదధూళిసోకిన అహల్యను వర్ణించుచు 
“మొగులెల్ల విరియ సోముని కళవోలె 
బొగయడంగిన హవ్యభుక్కీలవోలె 
గలకదొలంగిన కమలినివోలె 
బలుమష్టు గడిగిన బంగారువోలె” శ్రీరామపాద రాజీవ పరాగదూరీ 
కృతాఘ సందోహయైనదని వర్ణించినాడు. 
రామాయణమునందలి వర్ణ్మనములు విపులములై సుందరములై 
ఉపమాద్యలంకారముల గూడి మనోహరములుగా నున్నవి. ఉదాహరణమునకు 


“కాము దీమములీలం గైకొన నేర్చు 
కాముని బాణంబు కమనీయకంబు 
చెలువొందు నప్పర స్రీమూర్తిదాల్సి” 


మేనక రాగా నామె “మనోహరాంగములజూచి మదనుండు పేరు వాడి 
పెళపెళ నార్వ” 


“ధ్యానముమౌనంబు దపముం బోకార్చి 
మేన గళల్లమ్మ మేనకం జూచినాడట” విశ్వామిత్రుడు. 





40 *% ద్విపద వాజ్మయము 


ఈ (గ్రంథముననే మటొక్కచోట శక్రుడు విశ్వామిత్రుని తపమును 
మాన్సుమని రంభను గోరగా నామె శక్రునితో 


“గూరతపంబుగైకొనియున్న యతని 

జేర నా తరమె శచీనాథ! నీకు 

(యొక్కెద నమ్మహామూర్దుని దిక్కు 

నిక్కి చూడగనోప నీ పాదమాన” 

యని యనిన విధానములో మహా తపస్సంపన్నుడైన శీలశిఖిని మహా 

మూర్భుడని వగలాడిచేత బలుక జేసి యిరువురి తారతమ్యమును వింత 
గొలుపునట్లు ప్రకటిత మొనర్చినాడు. ఇక నీ గ్రంథమందు కానవచ్చు 
సాంఘికాచారములు. 


సీత నలంకరించిన విధానము: 


పన్నీట కుంకుమ పదనిచ్చి యొకతె 
చెన్నార మకరిక ల్బిక్కిళ్ళవ్రాసె 

తట్టు పునుంగును దగు చందనంబు 
దట్టంబుగాం బూసె దరళాక్షికొకతె 

నుదుట గస్తురిలేఖ నుతముగాం దీర్చె 
నెదుట నద్దముబెట్టె నెలనాగయొకతె 
మొలనూలి ఘంట లిమ్ముల మైోయనిడియె 
కులుకు బాలిండ్లపై గొప్ప ముత్యముల 
విలసిల్లుహారము వేసె నొక్కరితె” 


అని రచించి నాటి రాజప్రీ లుపయోగించు సుగంధ ద్రవ్యములను అలంకార 
ప్రసాధనముల నెణిగించినాడు. ఇట్లలంకరింపబడిన సీతను తల్లి కనుకగవాక్షకలిత 





ద్విపద వాజ్మయము % 41 


గావించినదని రచించి యాకాలమందలి యంతఃపుర'స్రీలు ఘోషాపద్ధతి 
నవలంబించి, తాము తమకిచ్చ వచ్చిన పురుషులగాని వినోదములగాని 
గవాక్షముల నుండి వీక్షించు వారని తెలియజేసినాడు. ఇక సీతాకల్యాణ 
సందర్భమును బురస్మరించుకొని కవి యాభరణ విశేషములను వస్రవిశేషముల 
నెన్నిటినో పేర్మొనినాడు. ఉదాహరణమునకు 


“బంగారుసరిగె కన్సడు కుట్టుపనుల 
కంగుల రయికలు కనుపట్ల దొడిగి 
చనుకట్ల మీదబచ్చల బన్నసరము 

లును దారహారంబులును బొందుపతిచి 
ముక్కెరల్నాసాగ్రములం గీలుకొల్పి 
మగరాల తళుకుం గమ్మలును గట్టాణి 
బొగదలు చుజుకుం గెంపుల బవిరెలునుం 
బచ్చకడియముల్పద్మరాగముల 
గ్రుచ్చినమొల నూళ్లుగోమేధికముల 


యందియల్‌ మొదలైన” హారభూషనాదులం బేర్మొని నవనాగరికతకు 
లక్షణముగా బోసిమెడ లుంచుకొని భర్తల భారమును దగ్గించిన మనును సయిత 
మాసగొల్చ్పంజేసినాడు. ఈ విధముగా నీతడు కళ్యాణవేదికాలంకరణమును. 
పురాలంకారములను, వర్ణించినాడు. మరొక్క విశేషము, ఈ కవి సూర్యోదయ 
చంద్రోదయ సూర్యాస్తమయాది వర్ణనములు గావించినను వానిని రామకథతో 
ననుసంధించియే రచించుచుండును. ఉదాహరణమునకు. 
1. “కృతకృత్యుడగు రాము కీర్తిపుష్పములు - చతురతమై వెద చల్లి నయట్లు 
కరమొప్ప జుక్కలు గాన్పించెనంత” 
2. “ఖలుడైన యట్టి యుత్మలుని రావణుని - బొలుపారముక్తికి బుత్తునన్‌ మాడి 
సంగతి నొప్పారు జాహ్నవియనగ-సంగరస్థలి మహాశ్చర్యమైయొప్పె.” 





42 % ద్విపద వాజ్మయము 


3. “ఖలుదైన యద్దశకంఠునిచేటు - దెలుపుటకై నిశీధిని కచభరము విరళమైజల్లున 
విరిసెనోయనగ - బరపొంది చీకటి ప్రబల మైపర్వ” అను ద్విపదలను 
బేర్మొనవచ్చును. 

ఇంకొక విశేష మీ గ్రంథమున విశ్వామిత్రుడు శ్రీరామునకు భృశాశ్వ 
సంతానములైన యగ్రశ[గ్రముల నిచ్చునప్పటి సందర్భము నందాయా 
శస్తాస్త్రములం బేర్శొనుటయేకాక వాని యుపసంహరణాస్త్రముల కూడ బేర్మొని 
భారతీయులకు శస్తాస్త ప్రయోగోప సంహారములందుగల ప్రజ్ఞను చాటినాడు. 


కట్టావరదరాజకృత రామాయణము : 

తిరువేంగళనాథుడు వరదరాజునకు న్వవ్నమందు (బనన్నుడై 
సుజనభాగధేయంబు శోభన కంబభిల భాగవతానంద పదవియునైన వల్మీకతనయ 
కావ్యసుధారసంబైన రామాయణము ద్విపదగావింపుము తేటతెల్లముగనని చెప్పగా 


“బంగరుపువ్వుల పరిమళలమై పొ 
సంగి జాజులును ప్రసాదమ్మునట్లు”గా రామాయణమును పునరుక్తములు, 
ఈచలు, జల్లి మాటలు, ఆపశబ్ధములు, జజ్జుటల్లికలు చేర్చక మినుకులు జిగిబిగి 
మెరవడుల్‌ జాతి 


వార్తలు నుపమలు వర్ణనాంశములు 
మూర్తిమద్వాక్యముల్‌ ముద్దులుచూప 
నొకమాటకన్న వేటాక మాట వింత 

యొక పాదమునకన్న నొకపాదమొజపు 
నొక దళంబుకన్న నొక దళంబంద 

మొక యుత్తరముమించ నొక యుత్తరంబు 


వెలయంగా ద్విపద రచించెదనని చెప్పియట్లే కావించినాడు. 
ఉదాహరణమునకు కైక దశరథుని ఘోరవరముల గోరినప్పుడు 





ద్విపద వాజ్మయము % 43 


“కానక విషముతోం గలయ మద్యంబు 
పానంబుచేసి యాపదనొందు రీతి 
యాలుగా యనినమ్మి యపమృత్యువైన 


పోలనినీతోడి పొందుచేసితిని” అని చెప్పిన సందర్భములో కై కేయి 
సౌందర్యము మద్యమువంటిదనియు నందు విషమ వలె నా సౌందర్యాతి 
శయమునందు కల్మష మిమిడియుండి యది చేయదగని పొందయ్యు కాలవశమున 
దశరథుడు పొందినాడని ధ్వనింపజేసినాడు. ఇక రాముని వనవాస గమన వార్తను 
విని కౌసల్య దుఃఖించుచు 


“గాడ్దువీగినయట్టి - కొమ్మలకెల్ల 
బిడ్డలు లేరను పెనుచింతగాని 
యితర దుఃఖములు వారెజుగురు నీదు 


కతమున శోకసాగర మగ్ననైతి” నని చెప్పిన వాక్యములలో సాధారణమైన 
ప్రీ హృదయమును బ్రకటింపంజేసినాడు. ఇట్లే 


“మగందడొల్లనట్టి యమ్మగువలెకెందు 


జగమెల్ల వెదుకం బూజ్యతలేలకల్లు”నని వ్రాసిన మాటలలో సంఘమునందు 
ప్రీ జీవితమునకు భర్త యనురాగ మెంత యావశ్యకమో తెలియంజేసినాడు. 
మటాక్కచోట 


“బందికానికిం జిక్కి పాదఘట్టనల 
గందువులను బూడ్చుకల ధనం బెల్లం 


బూరికలెత్తి చూపు గృహస్తురీతి” యని వ్రాసిన మాటలలో ధనమునంతయు 
ధనికులు నాడు భూమియందు స్థాపితము సేయు వారని చోరులు బాధింపగావారు 
పూడికలుతీసి దాచినధనమును దీసి యిచ్చెడివారని తెలియజేసినాడు. మజియు 
నిట్లే సుందరకాండమున నిద్రించిన రావణాసురుని వర్ణించుచు 





44 % ద్విపద వాజ్మయము 


“పట్టెమంచము పువ్వుబానుపు మెజుగు 
పట్టుతలాడయు బటువు విల్లలును 
బానుపుమీదట బవళించి నిదుర 
చేనున్న రావణుంజేరి వీక్షించి 
యుడిగపు బిత్తరు లోలగింపంగం 
గడలగద్దియలును గంబళంబులును 


బురు నీ సులం జూచి” 


యని వ్రాసిన ద్విపదలలో నా గర్భ (శ్రీమంతుడైన ఒక మహాభోగిశయ్యను 
వర్ణించినాడని చెప్పవచ్చును. మతీయు భరద్వాజాశమమును వర్ణించుచు 
సాంగుబళానులాపములు, కొలవణి కొలవణి కోలాటము, పేరణి, కోలబారిణి 
చిందు, గుజ్జరి మొదలగు దేశి నాట్యములును, మద్దెల, తాళములు, 
రావణహస్తము, దండి మొదలగు నుపకరణములను బేర్శొనినాడు. ఈతని 
కాలములో కోటలోని వరివారములో అవనరములవారు, అంగరక్ష 
సువారంబువారు, సంబళబత్యంబులవారు, పంపుడుమూకలు, కైజీతగాండ్రు, 
ఒంటర్లు అను డెబ్బది రెండు నియోగములవారుందెడివారట. ఇక వక్కణలు 
చదువుట, ప్రభువు మేల్మొనుటకు ముందు వందిమాగధులు 


“వసుధేశమీ నిద్రవారింపవలసె 
చేరితిమిట కొల్వుసింగారమగుడు 


తీరుపుడిక నామతీర్ధాదికములు” అని వ్రాసిన ద్విపదలలో వైష్ణవులైన 
ప్రభువులు లేచి నామము (బొట్టు) తీర్చి మంచినీళ్ళు త్రాగెడి యాచారముండెడిదని 
తెలియుచున్నది. రాజుగారంతఃపురము బ్రవేశించునపుడు శారికాకులము బిరుదు 
గద్యలను చదువుట కనక పంజరములందున్న కీరములు 


“ఎక్కడ నున్నావా యెదురేగవమ్మ 
అక్కక్క మనయింటి కదె రాజువచ్చె” ననుచు నెచ్చెలు లాడు సడినేర్చి 





ద్విపద వాజ్మయము % 45 


పల్ముచుండెడివట. ఈ విధముగా నతడు తన [గ్రంథమున పాదాంతమునను 
పాదమధ్యమునను ప్రాసలనుపయోగించి, యే ద్విపదకాద్విపద విడువడునట్లు 
రచించి కావ్యకళను బెంపొందచేసినాడు. 


ద్విపద భాగవతము: 
ఇది మడికి సింగనకృతమైనది. నాచన సోమన, పోతన శ్రీనాథాదుల 


జీర్ణించుకొనిన వర్ణనా విధానమందు గోచరించుచున్నది. ఉదాహరణమునకు 
వివాహితులైన ్రీరుక్ళిణీ కృష్ణుల వర్ణించుచు 


“తెరయెత్త ముఖచంద్రదీప్త్పలు వొలయ 
యిరువురు నొందొరు నీక్షించిరంత 
హరిచూడి సతిచెక్కుటద్దంబులందు 
గరమొప్ప పత్రరేఖల భంగినమరె 
వనితచూపులు హరివక్షంబుమీద 


బెనుపార నీలాల పేరులట్లుండె” నని రచించిన విధానము తిక్కనకృత 
ఉత్తరాభీమన్యు వివాహవర్ణనము దలపింపజేయుచున్నది. మజియునిట్లే 


“ఎసగంగ నుదయాచలేంద్రంబుమౌళి 


పసిడికోహళియన భానుడు వొడువ” ఈ ద్విపదపంక్తులు నాచన సోముని 
దలపించుట లేదా? మరియు నిట్లే రుక్మిణీ కృష్ణుల వివాహమప్పుడు 


కొమరారు నప్పసిడికుడుక నక్షతలు 
నమరగం దలబ్రాలు నఖిలవస్తువులుం 
బసిడిపళ్ళెరముల బహుభంగియబూని 
రసికతమీరి పేరంటాండ్రుపాడ 
నాలోన రుక్మిణి నంబుజోదరుని 





46 % ద్విపద వాజ్మయము 


(బాలపొంగుల మీదం బరగంగనుంచి 
తెరవట్టి సౌభాగ్య దివ్యవస్తువులుం 
గరముల నునిచి మంగళరావమెలయ 
నా యెడ ఘడియారమరసి దైవజ్ఞు 


లాయతమాయతమని ప్రీతిబల్క” తెరయెత్త వధూవరులొకరి 
నొకరీక్షించికొనినారని రచించి నేటి మన వివాహ మంగళవిధి నంతటిని 
దృశ్యమాన మొనరించినాడు. 


ఇతర వైష్ణవ ద్విపదకర్తలు : 

4. ఆదిండ్లగోకన గయామాహాత్యము, 5.దోనేరు కోనేరునాధుడు - 
బాలభాగవతము, 6.భోసల ఏకోజి రామాయణము, 7.చక్రపురి రాఘవార్యుడు 
- నలచక్రవర్తి చరిత్ర, 8.తిమ్మన, సోమయ, బాలసరస్వతీశ్వరుడు - 
ద్విపదభారతము, 9.గోవర్దన అనంతకవి - మువ్వార్గవైభవము 10.టేకు 
మళ్లరంగశాలు - (శ్రీభాగవతము, 11. గ్రేష్టిలూరి వేంకటేశ్వరుడు - (శ్రీనివాస, 
విలానసేవధి 12.దర్భాకలిగిరి - రుక్మాంగద చరిత్ర, 183.రేటూరి 
భావయామాత్యుడు - కామేశ్వరి చరిత్ర, 14. నరసింహుడు ధర్మజకృష్ణ సంవాదము, 
15. ఉలిచిభావజ్ఞుడు - పరశురామాయణము తాళ్ళపాకవారు, అన్నమయ్య, 
పెదతిరుమలయ్య, చిన్నన్న లక్ష్మణార్యకవి, యోగానందావధూత రాచూరి వెంకట 
లింగకవి, కన్నడ నరసకవి, సింగనామాత్యుడు, తిమ్మక్క రంగాజమ్మ 
మున్నగువారెందటో కలరు. 


వీరగాధలు : కాటమరాజుకథ: 


ఇందు యుద్దము నుండి తిరిగి వచ్చునపుడు ఖడ్గతిక్కన 
“యతిప్రాసలుండని యాకై తయేల 
సుతిగూడి నడవని సొగసు పదమేల 





ద్విపద వాజ్మయము యి 47 


పతిసూచి మెచ్చని బంటుతనమేల 
ఇతరులు మెచ్చని యీటెసాధనమేల” అని కవితకు యతి ప్రాసలు, 
పదమునకు శ్రుతి, బంటునకు పతిమెప్పు ప్రధానములని చాటినాడు. ఇక 
తిరిగివచ్చిన కుమారునిజూచి తండ్రి 


అరులపోటులుగాని అక్షతల్‌గావు 
మారణాగ్నులుగాని మంత్రాలుకావు 
చనుదెంచు చక్రాలు చక్కిలాలుకావు 
ఘనచక్రబాణాలు గారెలుకావు, అని మరియు 


బంటుతన మే యూరు బ్రాహ్మణుడే యూరని శూరునకు ప్రాణాంతకములైన 
పోటులవంటి మాటలతో బొడిచినాడు. ఇక భార్య 


“బిందెల చన్నీళ్ళు బీరబిరతెచ్చి 
పసిడిచెంబుల నీరు పాళాలు చేసి 
యక్కడ మంచంబు అడ్డంబు పెట్టి 
అద్దశేరు పసుపు అమరంగనుంచి 
కూర్చుండి స్నానంబు గొబ్బునవేయుడని” 


చెప్పి అత్త వద్దకువచ్చి 
“గొబ్బుననీ రాడికూతురువచ్చు 
దీర్చి అడ్డబొట్టు స్థిరముగాపెట్టు 
గంధంబు చెక్కిళ్ళ ఘనముగాబూసి 
పళ్లాన అన్నంబు బాగుగా పెట్టుమని వీరసింహము నబలగా 


సంభావించినది. ఇకం దల్లియు విజిగినపాలు అన్నంలోబోసి కారణమడిగిన 
కొడుకుతో 





48 % ద్విపద వాజ్మయము 


అరుణోదయమువేళ అది యెట్లూకాని 
“ఆవులుం బెయ్యలు అటు మేయబోయి 
అరులతో బోరాడి అటుమీద నీవు 
విరిగిన నినుచూచి విణతిగెనుపాలు” 


అని వీరమాత పుత్రవాత్సల్యము నంతయు గట్టిపెట్టి కొడుకునకుం 
బౌరుషము గలిగింప సూటిపోటిగ బలికినది. 


ఇక పల్నాటి వీరచరిత్రమునందు సయితము అబలలు తమకు సర్వస్వమైన 
భర్తలను భోగసౌఖ్యమును గాదని వారి కీర్తికి మూలమైన శౌర్య ప్రకటనమునకై 
ప్రోత్సహించినారు. ఉదాహరణమునకు రైతాంబ కూతురైన మాంచాలతో 


ముద్దుల మాంచాల ముదమున వినుము 
జన్మవృక్షమునకుం జవిగలయట్టి 
పటుతరకమనీయ ఫలములు రెండు 
కెరలు భోగములొండు కీర్తి రెండవది 
తొలిపండు చవిచూచి తొలగు నొకండు 
మలుపండు చవిచూచి మలగునొకండు” అని మజియు 
“వీరాంశమునబుట్టి వెలయువారలకు 
మొదటి ఫలంబది ముఖ్యంబుగాదు 
వెలదిరోనీ భర్త వీరశేఖరుడు 
కీర్తికాముకుడయి కేరుచున్నాడు 

నీపు భోగములపై విరతి ద్యజించి 


బాలచంద్రుని నాగబట్టంగవలదని” బోధించిన విధాన మందెంతయో 
త్యాగశీలత, సహనము, శుభచారిత్రములిమిడియున్నవి. ఈ విధముగానీ 
(గంథమునందు సదాచారములు, అలంకరణలు, వేశ్యల మాయలు, 
వీరాలాపములు, బొంగరములు, వానినిచేయు సాధనములు, పిల్లలు లేనివారు 





ద్విపద వాజ్మయము % 49 


పడుపాట్లు, శయన మందిరములు, విలాసవేషములు మున్నగునవి యెన్నియో 
వర్ణింపబడియున్నవి. 

ఇక కాచన మైరావణ చరిత్రయందెన్నియో సాంఘికకాచారములను 
బ్రదర్శింపం జేసినాడు. ఉదాహరణమునకు శ్రీరాముని యలంకారములలో 


“అలరు (శీపాదముల నందెలుబెట్టి 

నూతనంబున మొలనూళ్ళనమర్చి 

కంకణంబులు రత్న ఖచితమైనట్టి 

బాహుదండంబులు” కూడంబెట్టినాడట. ఇక నిందుమాయలు 
మందులను జెప్పుచు మైరావణుడు 


“చపుషష్టి విద్యల చతురుండుగాన 

నాయత్త పడుచూచెనపుడు రావణుడు 

కలిసి గౌరులబొంది కప్పురాయ్యెయును 

గాలిచీరయు నీలికాశయు నమర 

వలనొప్పు భూతియు వాయుబంధనము 

గనుగట్టు భూకట్టుకావు విభూతి 

యుద్వేషణంబును నుత్మర్షణంబు 

మోహన భస్మంబు మొదలైన యట్టి 

మందులువయించి మానుగావెట్టీ యని రచించిన ద్విపదలవలన 
నాడు వశీకరణ యోగ్యములైన మందులు భస్మములందు నమ్మకముగలవారుగ 
(ప్రజలున్నట్లు దలియంబజచినాడు. 


క్షేత్రతీర్థ మాత్మ ్యములందు పినాకినీ తీర్థమాహాత్య్య మెన్నదగినది. 


ఇందలి రచన మావేగవంతమై వాక్యము వెంబడి వాక్యము సాగిపోవుచుండును. 
ఉదాహరణమునకు. 





50 % ద్విపద వాజ్మయము 


“సాటిచెప్పగరాదు స్వామి పుష్కరిణి 
వేదాదిసురలకు వేడ్మపుట్టించు 
సాధారణంబగు సకలమౌనదులు 
నందీవక్రమున జన్మంబునుబొంది 
బృందారకాదులు ప్రీతిలి బొగడ 

దగిన పినాకిని దావాగ్నిబోలి 

పొగరెక్కు దుష్మర్మములను వహింప 
నిదియు నుత్తమమగునిది పుణ్యనదియు 
నిదివ్రణమోచని ఇది మృత్యుహరమ”నుచు 


రచించిన ద్విపద పంక్తుల బేర్మానవచ్చును. 


ఇక రాజయోగసారమునందు తరిగొండ వేంకంమాంబ యాత్మనుగాంచిన 
యవధూతమూర్తిని గూర్చి చెప్పుచు 


“అల నభోమధ్య కుంభాకృతిగాను 

వెలి లోను వెల్లుచు విషయశూన్యముగ 

జలరాశి గతకలశంబు చందానం 

బొలుపొంద వెలిలోను పూర్ణమైయుండి 

అంతయు దాగాక యంతం దానగుచు 

సంతతానందాబ్ది చంద్రుడై యుండునని చెప్పిన విధానమును 
బేర్శొనవచ్చును. 


ఇక తాళ్లపాక తిమ్మక్క రచించిన సుభద్రా కళ్యాణములో నామె స్త్రీ 
జనసామాన్యములైన భావముల వేడుకలు బొందుపతిచి సరళముగా రచించినది. 
ఉదాహరణముకు సుభద్ర యర్లునకు గావించిన పరిచర్య “పొలుపైన రత్నాల 
బొమ్మరింటికిని తళుకైన పగడాల దారబందములు పచ్చల తలుపులు 





ద్విపద వాజ్మయము ఢి 51 


పన్నీరుగురుగు- లచ్చంపు దంతాన నమరు బొమ్మలును గూర్చి పెండ్లిచేసెడిదట. 
ఇక అత్తవారింటికి వెళ్ళు సుభద్రకు నీతులు సెప్పుచు “చనవిచ్చినాడని సకియరో 
నీవు- పలుమాటలకు నెట్లు పాలుపడవద్దు పొలతి నమ్మగరాదు పురుషుల నెపుడు 
- పలురీతి కృష్ణ సర్పమ్ములై యంద్రు” అని పురుషులనుగూర్చి ప్రీలకు 
బహుపరాక్కుల వచించినది. ఇక నిట్లే ద్రౌపదిని వర్ణించుచు “తలపోసెమనసులో 
తాళంగలేక యేమివస్తువులైన నియవచ్చుగాని-ప్రాణేశునిచ్చి మటిబ్రతుకంగరాదు” 
అని యీ విధముగా స్రీ సహజ భావములను వర్ణించుచు రచించినదీ కవయిత్రి. 


ద్విపదకావ్యములు : 
ద్విపదకావ్యములలోం బధానముగం బేర్మానదగినవి. 


1. గౌరన హరిశ్చంద్ర ద్విపద 2. తాళ్లపాక తిరువేంగళనాథుని యష్టమహిషీ 
కళ్యాణము మటియు నుషాపరిణయము 3. విజయ రాఘవ నాయకుని రాఘునాథ 
నాయకాభ్యుదములని చెప్పవచ్చును. 


ద్విపద హరిశ్చంద్రోపాఖ్యానము: 

ఇందలి రచన సరళమయ్యునతి ప్రాఢమును సుందరమునైనది. ద్విపదలీతని 
కనుసన్నల మెలగి నడయాడుచుండును. సూత్రధారుడాదింపం బెక్కుజాడలనాడు 
బొమ్మల పగిది దిరుగుచుండును. ఇందలి పాత్రలు సజీవములై తమ తమ బహిరంత 
స్ప్వరూపములం బ్రదర్శించుచుండును. ఇతనికి దేశీయమైన తెలుగు భాషపైం 
గల యధికారమింతంత యనరానిది. ఈతని రచన మొకప్పుడా వేశపూరితమై 
పాల్కురికి సోముని దలపింపంజేయుచు మటౌక్కప్పుడు గంభీరమై లోతు 
దెలియనీయక సాగిపోవుచుండును. వేరొక్కపుడలంకార శోభితమై 
కులుకుచుండును. ఉదాహరణమునకు అయోధ్యా పురవర్ణనము 





52 ఢ ద్విపద వాజ్మయము 


“శివుని కెంజడలలోం జెలగుజాహ్నవికి 
సవతు సేయందగు సరయువుపొంత 
ధరణిదేవికి ముఖదర్పణంబనగ 
బరులకసాధ్యమై పరగు నయోధ్య” 


అని వర్ణించి యానగరియందు నిర్మలత్వ పావనత్వ స్థిరత్వముల 
నాలంకారికముగాం బొందుపటిచినాడు. ఆ విధముగనే హరిశ్చంద్రుని దేవి 
దుఃఖమును వర్ణించుచు 


“మెజుగు ముత్యంబల (మింగు మీనమ్ము 
లఖుగక వెసంగ్రక్కునట్టి చందమున” 


నని సొగసైన కన్నుల నీటి నుంచి దైన్యము నధికముగా నుట్టిపడ జేసినాడు. 
ఆ విధముగనే లోహితుని వర్ణించుచు. 


“వ్రేలినొయ్యన బట్టి వెనుకొనివచ్చు. 
వెన్నముద్దకు రూపుపెట్టిన మాడి 
నున్న మెత్తనిమేను నొప్పెడువాడ”ని వర్ణించి యా 
శిశువు యొక్క సౌకుమార్యలాలిత్యాదుల నధికము గావించినాడు. మజియు 
నిట్లే కార్చిచ్చునం దిణికికొనిన చంద్రమతినిగూర్చి 


“కలయబూచిన కింశుకంబులలోన 
జెలువారుచున్న రాచిలుకచందమునం 
ప్రబల సంధ్యారాగ పటలంబునందు 


సొబగొందు క్రొన్నెల సోగబాగున” 


అని చెప్పిన యుప మాలంకార విధానమెంతయో హృద్యమైయున్నది. 
ఇక నిట్లే హరిశ్చంద్రుని వర్ణించుచు. 





ద్విపద వాజ్మయము ఢి రతి 


“తనువెల్ల సత్యంబు తల పెల్లంగరుణ 

పనులెల్ల ధర్మంబు పలుకెల్లుంబ్రియము 

బొంకునాలుకకుం జేర్పుట కానివాని యను వాక్యము లందలి 
పటుత్వము నారయవచ్చును. దీర్ధసమాస భూయిష్ట రచనకు 


“దారుణకరవాల ధారాహతారి 
వీరకోటీర నవీనమాణిక్య 
రంగవల్లీ రణరంగ విఖ్యాత 
మంగళ విజయరమా కరగ్రహణ 
శస్తమైనట్టి యాక్షతి యోత్తముని 
హస్తమేరీతినియలవడు గృషికి” 


నని చెప్పి ప్రభువు యొక్క యార్భాటము నట్టి ప్రభుత్వము గలిగిన 
పదజాలమునందే తెలియం జేసినాడు. 


శబ్ద వైచిత్యమునకు: 
“మందారమంజరీ మంజుమరంద 
నందదిందిందిర నందనారామ 
కమనీయ వికసిత కనకారవింద 
కమలినీతట లతాగారలతాంత” 
అనుపాదములను పేర్కొనవచ్చును. ఇక నచ్చటచ్చట సాంఘికాచారముల 
జూపుచు 
“కటకటా కాటికి గాళ్ళు సాచియును 
విటతనంబులజాడ విడువండీబడుగు 
కొండంగి వీని వెక్కురు తలదజుగ 
ముండగోష్టికి ముక్కు మొగమేడ తనకు 





54 % ద్విపద వాజ్బ్యయము 


బిడ్డల కొసగక పెండ్లాము కిడక 
వడ్డికిచ్చుచుం జీమవలె గూడబెట్టి 
ధనమంతయును మిండతలకిచ్చె వీని” 


అని వ్రాసిన ద్విపదలలోం గడుముదు లియయ్యు విటులుగా వర్తించు 
వారనియు వడ్డీ కిచ్చియు నికృష్ణముగా జీవించియు నాధనమును భార్యాబిడ్డలకై 
కాక రంకుటాండ్రకిచ్చెడివారును గలరని సూచించినాడు. మటొక్కచోట 
కాలకౌశికుడు భార్య నమ్ముచుండిన హరిశ్చంద్రునిజూచి 


“గడిపోతువలె మేనికండలువెంచి 
కసువుంగట్టెలు మోయం గాయపండ్లమ్మ 
బసుల జంగిలిగాయం బాలేరుదున్న 
గొఅమాలి ముచ్చులంగూడి దూరమున 
జెజవట్టి తెచ్చిన చెలువ నాలనుచు 
మెబగి యీరీతి నమ్ముట మాకు ద్రోచె” 


నని పలికిన మాటలలో నేటివలెనె నాడుసయితము వృత్తి గౌరవమెటిగి 
కష్టపడి పనులు చేసి పొట్టబోసుకొనక మోసముల నొనరించెడి వారుండిరని 
తెలియం జేసినాడు. ఈ విధముగా నీ(గంథమందు వచ్చు చండాలరను 
వేటకాం(డ్రను, గయ్యాణలిని, పతివ్రతను, విలాసవతులను, శృ్మశానమును, 
మోసగాండ్రను, మిత్తికిచ్చు విధానములను, రాజధర్మములను, రాజసభలను 
మొదలగువాని నెన్నిటినోవర్ణించి యీ (గ్రంథము నంతటి నపురూపములైన 
పలుకుబళ్ళకు వింతవింత కూర్చులకు నాటపట్టు గావించి చవులూరింపజేసినాడు. 


తాళ్ల పాకతిరువేంగళనాథుడు ఉషాపరిణయములో కవి హరివంశానుసారియై 
రచించినను ఆయా సందర్భములలో దేశీయాచారముల నచ్చొత్తి రచన గావించినాడు. 
ఉదాహరణమునకు ననిరుద్దుని గొనితేర ద్వారకానగరమునకేగిన చిత్రలేఖాలంకార 
విధానములజూడుడు 





ద్విపద వాజ్మయము ఢి ర్‌ర్‌ 


“తోరంపు నునుబొట్టు తోరపుతురుము 

భారంబుగా విడిపడకుండ జుట్టి 

బిగువుగా నడుము నుబ్బిన పడకుండ 

జిగినలం బట్టుకాసెయు పొందుపజచి 

మంచినీలముల కమ్మలరావిరేక 

ముంచ గస్తురియుంట ముంగరవెట్టి 

కనకంపుగత్తి భృంగంబుల క్రోవి 

చిన్నారి సెలగొల చిప్పచేయమ్ము 

తిలకింపు నిసుము కత్తెర సొక్క్మమందు 

బలపంపుబల ముళ్ళబంతి కొంకియును 

మొదలైన సాధనంబులుదాల్చి యెంత 

పదిలమై ద్వారకా పట్టణచ్చాయ” 

వెడలినదని రచించినాడు. ఇందు (ప్రీల యలంకారములేకాక వారు 

ఒంటరిగా వెడలు నప్పుడాత్మరక్షణార్థమై కాసె పొందుపజచి, కత్తి, సెలగోల, 
కత్తెర ముళ్ళబంతి, కొంకి, చిప్పచేయమ్ము మొదలైన సాధనములను తమ 
యలంకారవేషములుగా నమరించుకొని వెళ్ళుట గమనించదగినదై యున్నది. 


రఘునాథ నాయకాభ్యుదయమున విజయరాఘవుం డానాటి రాచరికపు 
కల్యాణ వైభవమును వర్ణించినాడు. అందు బధానముగా 


“వనితను దోకొని వచ్చి యిర్వురును 

బెను తురంగి పరంగి పీటలమీద 
సమముగాం గూర్చున్న సమయంబునందుం 
గమలవిలోచన కనుసన్న నొక్క 
చిపురాకుబోండి దేశీయరాగముల 
నవనవంబుగను వర్ణములు కల్పించి 





56 % ద్విపద వాజ్బ్యయము 


యతను రసాలసయె చిత్రరేఖ 
పతిమీద జెప్పిన పదములు గొన్ని 
తానమానముల సుధారసం బొలుక 
వీనులవిందుగా వినుపించె నొకతె” 


యనియు మజియు చెలువుగా తంబురచేకొని గట్టి వాద్యంబు పెక్కురకకముల 
తాళభేదంబులు మెజయ దక్కి వాయించినదట. మజియొకతె కిన్నర 
బలికించినదట. వంతు విధంబున పదజాతి యమర వీణ వాయించినదొక 
చెలియట. ఇక మురళి, చెంగు, రబాబు, ముఖవీటి, దండె మొదలగు వాద్యముల 
వినిపించినారని చెప్పి తమ కాలమునాడు వర్ధిల్లిన గాన కళాభినివేశమును 
బ్రదర్శింపంజేసినారు. ఇక భోజనమును వర్ణించుచు నీత డొకచోట 


“సారమౌజంబీర సారంపురుచులు 

మీఅంగ లవణంబు మితముగా గూర్చి 

మేలైన సొంటితో మిళితమైనట్టి 

యేలకిపొడివైచి యింపుదీణింప 

దగు వట్టివేళ్ళచే తావులు గట్టిన మజ్జిగను వర్ణించినాడు 


ఇక మాంసాహారమందు కుంకుమకోడి, కస్తూరికోడి, పాల కోడి, కట్టుకోడి, 
చిరంజి, నులవకోడి, చేపలయూర్పులను బేర్కొనినాడు. చిక్కుడుకాయ 
రొయ్యలయూర్పు పొడికూరవరలు, ఉప్పుంరసము, శిఖరిణి మున్నగు వంటకముల 
బేర్శొనినాడు. ఇక మండిగెలు, లడ్వములు, వెన్నకజ్జెకాయలు, మణుగబూలు, 
పన్నీరుపాయసము, సాజ్జిపాయనం, కరివడలు, జీలకరపాయనము, 
తెలికుక్కువడలు, తనిబాలు, వెంకాయ రొట్టెలు, ఆ(మపువడలు, మననోళ్లూరు 
నట్లుగ బేర్కొనినాడు. నగలలో - ముద్రికాభరణము, ముత్యాల మొంట్లు, 
ీరామభద్రతాళి, పెద్దచౌకట్లు, కంఠమాలికలు, కంటసరము బవిరి చెక్కడపుదాళి, 
బాహుపురులు వజములయుత్తరిగెలు, ముంగా మురారి, కంకణములు, 





ద్విపద వాజ్మయము ఢి ర7 


ఉంగరములు, బవిరలు, బుగడలు, ముత్యాల కంటె, బస్నసరములు, 
సజులకమ్మెలు, సరిపెణలు. గంటల మొలనూలు పచ్చజా పలకలపారపల్లవము, 
అందియలు, గిలుకుమట్టియలు, పెంచురతనాలకుచ్చు, కిరీటము మున్నగు 
నాభరణములం బేర్మొనినాడు. 


ఈ విధముగా నాటి ప్రభువుల జీవనవిధానమును (బ్రకటించుచు 
సంగీతనాట్యకళ నూతంగాగొని యీశ్చంగార ప్రబంధమును రచించినాండు. 


ఇంక నిదియదియను విభజనములేక ద్విపద సాహిత్యమును రచించిన 
కవులలో సిద్ధేశ్వరచరిత్రకర్త, మల్లారిచరిత్రమను పేర కర్లుని వంశచరిత్రమును 
రచించిన మరింగంటి వేంకటాచార్యుడు, దీనినే విపులముగా రచించిన ఎజ్జమిల్లి 
పేరరాజకవి, చల్లాగురువయ్య. సారంగధర చరిత్రకర్తయైన బాదుల శంభుదాసుడు, 
భానుకల్యాణకర్తయైన చం ద్రశేఖరకవి, కామశాస్తమును సురాభాండేశ్వరమను 
పేర రచించిన గురవయ్య, ధర్మాంగదచరిత్రకర్త బొమ్మకంటి నరసింహము, 
కుశలవోపాఖ్యానకర్తయైన లావనూరి రామాచార్యుడు, కపోతవాక్య కర్తయైన 
ఓబళయ్య, రుక్మాంగద చరిత్రకర్తయైన దర్చాకవిగిరి, విక్రమార్శుని కథలను 
పేర ద్విపద గ్రంథమును రచించిన కొండయ్య మున్నగువారిని బేర్శొనవచ్చును. 


ఈ విధముగా దేశీయమైన ఛందోరీతుల ననుసరించి గానానుకూలతను 
బొందుపజిచి మహాకావ్య యోగ్యముగా తీర్చిదిద్దినట్టి పాల్మురికిసోమనాథునిచేత 
గ్రహింపబడిన ద్విపద సాహిత్యము రానురాను పలువురు కవులచే నొక 
ప్రత్యేకసాహిత్య ప్రక్రియగా వెలసి అపురూపమైన సాహిత్యముగా రూపొందినది 
అయ్యును నీ ప్రక్రియా విధానము నంతటిని సాకల్యముగా జూపవలను పడలేదు. 
ఆ యా గ్రంథముల నుండి వేరు వేరుగా బాసించు విశేషాంశములను మాత్రమేకొని 
దిజ్మాత్రముగాం జూపిన ద్విపద సాహిత్యవికాస వ్యాసమందలి గుణావగుణముల 
విజ్ఞులు మన్నింతురు గాక. 





58 % ద్విపద వాజ్మయము 





14. 


15, 


/ తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్‌ - 500 004. 


దూరవాణి: 040-29703142. EMail: tsakademi.2017 @ gmail.com 


పుస్తకం 
శాతవాహనుల నుండి కాకతీయుల వరకు 


తెలంగాణ పద్యకవితా వైభవం 


మూడుతరాల తెలంగాణ కథ 


తెలంగాణ సామెతలు 

తెలంగాణ నవలా వికాసం 

తెలంగాణ సీనీ గేయ వైభవం 
మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిశ్వం 
ఈగ బుచ్చిదాసు (సంకీర్తనలు, శతకము) 
తెలంగాణ శాతవాహనుల వారసత్వం 
తెలంగాణలో భావకవితా వికాసం 
తొలినాళ్ల సోయి 

గోంద్వానాలాండు ఎంత ప్రాలీనమైనదో 
తెలుగుకూడా అంతే ప్రాచీనమైనది 
మందార మకరందాలు 

వాగ్భూషణం భూషణం 


రచయిత 

గౌ. సంపాదకులు గా॥ నందిని సిధారెడ్డి 
సంపాదకులు ఆచార్య డా॥ జి, అరుణకుమారి, 
దా॥ మల్లెగోడ గంగాప్రసాదు 

డా. గండ్ర లక్ష్మణరావు 

సంపాదకులు: డా.నందిని సిధారెడ్డి, 
దా.సదానంద్‌ శారద, డా. ఎ.యం, అయోధ్యరెడ్డి 
దా, బీ.వి,ఎన్‌, స్వామి 

సేకరణ: చైతన్య ప్రకాళ్‌ 

కాసుల ప్రతాపరెడ్డి 

దా. కందికొండ 

మాదిరాజు రామకోటేశ్వరరావు 

డా, వెల్దండ శ్రీధర్‌ 

గా, పి.భాస్మరయోగి 

దా, ఈమని శివనాగిరెడ్డి 

సం॥ సామిడి జగన్‌ రెడ్డి 

బెల్లంకొండ సంపతుకుమార్‌ 


దా. సగిలి సుధారాణి 
దౌ. సి, నారాయణరెడ్డి 


దా. ఇరివెంటీ కృష్ణమూర్తి 


వెల,రూ, 


110/- 


50/- 
800/- 


100/- 
50/- 
125/- 
200/- 
60/- 
70/- 
50/- 
350/- 
50/- 


50/- 
30/- 


20/- 


16. 
17. 


18. 


19. 
20. 
21. 
22, 
23. 
24, 
25. 
26. 
27. 
28. 
29. 
30. 


31. 
32, 
38. 
34 
35. 
36. 
37. 


రైతు బుణ విముక్తి 


బ్రిటీష్‌ గ్రంథాలయంలో తెలుగు పుస్తకాల పట్టిక - 


రసార్ణవ సుధాకరము 

సర్వజ్ఞ సింగభూపాల విరచితం - 
సింహగిరి వచనములు 

నందగిరి ఇందిరాదేవి కథలు 
మాదిరెడ్డి సులోచన కథలు 
గంగాపుర మహాత్యము 


లోకమలహరి నవలలు (సంఘం, జగ్గనియిద్ధె 


రాళ్ళబండి రాఘవశర్మ 
సేకరణ; చాడా సృజన్‌రెడ్డి 
కమలు కరుణనాయుడు, అదిశ్య అల్లాడి 


సంపాదకులు: డా॥శ్రీరంగాచార్య 
కృష్ణమాచార్య ప్రణీత 

సంపా: సి.సీతాలక్ష్మిపి. వి. సత్యమూర్తి 
మాదిరెడ్డి సులోచన 

శ్రీ రెడ్రడ్డి మల్లారెడ్డి దేశాయి 


సంపా: డా. వింజామర సరోజ 


ప్రతాపరుద్ర చరిత్రము (సంపా: డా॥సీ, వి రామచంద్రరావు) ఏకామనాథుడు 


గెలుపు మనదే 
తెలంగాణ మంటల్లో / పోలీసు చర్యలు 


పర్బా దుర్గాప్రసాదరావు 
అడ్లూరి అయోధ్యరామకవి రచనలు 


తపతీ సంవరణము (పరిష్కర్త: డా॥పాటిబండ మాధవశర్మ) అద్దంకి గంగాధరకవి 


గజల్‌ గీతికలు 
వజ్ఞాలగ్గమ్‌ (తెలుగు: డా॥ కె. కమల) 
కాకతీయులనుండి అసఫ్‌జాహీల వరకు 


పటేలు అనంతయ్య 
జయవల్లభుడు 


గౌ. సంపాదకులు దా॥ నందిని సిధారెడ్డి 


సంపా; ఆచార్య డా॥ జి అరుణకుమారి, డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 


చన్న బసవేశ్వరుని వచనములు 

ఉత్పల సత్యనారాయణాచార్య నగరకావ్యాలు 
సుగ్రీవ విజయం (యక్షగానం) 

శ్రీకృష్ణ సత్యభామా విజయం (యక్షగానం) 
ఉమర్‌ ఖయ్యాం రుబాయీలు 

జనని (తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం) 
కాళోజి రామేశ్వరరావు తెలుగు రచనలు, 


రేకలిగే మఠం వీరయ్య 
ఉత్పల సత్యనారాయణాచార్య 
కందుకూరి రుద్రకవి 
సంగిశెట్టి మల్లయ్య 
ద్ద బుల్ల 
అను; దా,బూర్గుల రామకృష్ణరావు 
వివిధ రచయితలు 
ఉర్టూ అనువాద కవితలు 


బైగ్ర/- 


50/- 


250/- 
40/- 
50/- 

120/- 
60/- 
45/- 
ర్‌ర్‌/- 
25/- 
80/- 
80/- 
80/- 
70/- 


250/- 
45/- 
75|- 
80/- 
40/- 
25/- 
85/- 
25/- 


38. 
39. 
40. 
41. 
42, 
48. 
44, 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
ర్‌2 
58, 
ర్‌4 
ర్‌ర్‌, 
56, 
57. 
58, 
59. 
60. 
61. 
62 


అక్మమహాదేవి వచనములు 
కథాకళి 


కథానికా గుచ్చం 


అనువాదం: రేకలిగె మఠం వీరయ్య 
బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్ర 
పది ఉత్తమ పోటీ కథల సంకలనం 


హీరాలాల్‌రాయ్‌ కథలు (బ్రతుకు బాటలు, పరిష్కారం) మోరియా హీరాలాల్‌రాయ్‌ 


పూలపాటలు 

శరధార 

మనోరమ 

ప్రత్యూష (పద్య, గేయ సంకలనం) 
శ్రీ సిద్దేశ్వర చరిత్రము 


కాళిదాసు బుతు సంహారం 


వివిధ కవులు 

ఊటుకూరు రంగారావు 

ఉదయరాజు శేషగిరిరావు 

వివిధ రచయితలు 

కాసె సర్వప్పకవి 

తెలుగు: గొట్టుముక్కల రాధాకృష్ణరావు 


రాఘవరెడ్డి రచనలు (సావిత్రి, రతి విలాపం, గో పికా వల్లభా, పరిదేవనం ) గార్లపాటి రాఘవరెడ్డి 


పసిడిమువ్వలు -పారాణీ 

హైదరాబాద్‌ స్వాతం త్ర్యపోరాటం 
ముకురాల రామారెడ్డి కవిత్వం 

తరం మారింది (నవల) 

మల్లినాథసూరి జీవితం-రచనలు 
హీరాలాల్‌రాయ్‌ కవిత్వం 

అమ్హద్‌ రుబాయీలు 

తెలుగుపై ఉర్ణూ పారశీకముల ప్రభావం 
మహబూబ్‌నగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్య చరిత్ర 
వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 
నాగర్‌కర్నూల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
తెలంగాణ పదసంకీర్తనలు 


లకుమ (నవలిక) 


నటరాజ రామకృష్ణ 

అంగ్లం: స్వామి రామానందతీర్థ 
(నవ్వేకత్తులు, దేవరకొందదుర్గం) 
మాదిరెడ్డి సులోచన 
బి.రామానుజాచార్యులు, గుమ్మాశంకర్‌రావు 
ఊటుకూరు రంగారావు, దా, దాశరధీ 
అనువాదం: యస్‌, సదాశివ 

క్తే గోపాలకృష్ణ 

డా.భీంపల్లి శ్రీకాంత్‌ 

సంబరాజు రవిప్రకాశరావు 

కోట్ల వెంకటేశ్వరరెడ్డి 

గుడిపల్లి నిరంజన్‌ 

సంపా: డా॥ పి,భాస్మరయోగి 


నటరాజ రామకృష్ణ 


100/- 
40/- 
40/- 
75|- 
25|- 
25|- 
25|- 
50/- 

120/- 
20/- 
25/- 
90/- 

180/- 
50/- 
60/- 
70/- 
ర్‌ర్‌/- 
30/- 
90/- 
60/- 
70/- 
30/- 
40/- 

200/- 
80/- 


63. 


64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72, 
78. 
74, 
75, 
76. 


717. 


78. 
79. 
80. 
81. 
82 


ఉర్దూ సాహిత్య చరిత్ర 


కామారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 

నెల్లూరి కేశవస్వామి కథా సర్వస్వం 
మహామంత్రి మాదన్న 

మెదక్‌ జిల్లా సాహిత్యచరి త్ర 

స్వీయ కవితానుజీవనం 

ఆది వరాహ అపష్టోత్తరశతి 
దశరథరాజనందనచరి త్ర (పరిష్యర్త: శ్రీరంగాచార్య) 
పరిసరాలు (84 గురు రచయితల కథలు) 
తెలుగువీరుడు (సదాశివరెడ్డి కథ) 
సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర 

సిదిపేట జిల్లా సాహిత్య చరిత్ర 

కష్టజీవి 

అస్తిత్వ (85ఇంగ్లీష్‌ కథల సంకలనం) 


అస్తిత్వ (85తెలుగు కథల సంకలనం) 


సురవరం ప్రతాపరెడ్డి జీవితం-రచనలు 
పోతన కవితాసుధ 

అదిలాబాద్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు 


అప్పకవీయం 


మూలం:డా॥ ఎహతెషామ్‌ఉస్సేన్‌, 

అనువాదం: యస్‌, సదాశివ 

దా॥ వి, శంకర్‌ 

నెల్లూరి కేశవస్వామి 

కె.వి.భూపాలరావు 

దా॥ బెల్లంకొండ సంపత్‌కుమార్‌ 
కృష్ణమాచార్య శతావధాని 

వానమామలై జగన్నాథాచార్యులు 

మరింగంటి సింగరాచార్య ప్రణీతం 
సంకలనం: వట్టికోట ఆళ్వారుస్వామి 
బిరుదురాజు రామరాజు 

అవుసుల భాను ప్రకాశ్‌ 

పప్పుల రాజిరెడ్డి 

ఆకెళ్ల సుబ్రహ్మణ్య కవి 

ప్రధాన సంపాదకులు : డా॥ నందిని సిధారెడ్డి 
సంపాదకులు: కె. దామోదర్‌ రావు, ఎలనాగ 
ప్రధాన సంపాదకులు : డా॥నందిని సిధారెడ్డి 
- సంపాదకులు: ముదిగంటి సుజాతారెడ్డి 
మరియు ఆడెపు లక్ష్మీపతి, కె.పి, అశోక్‌కుమార్‌, 
డా. ఏనుగు నరసింహారెడ్డి 

ముద్దసాని రామిరెడ్డి 

డా,పాకాల యశోదారెడ్డి 

డా. ఉదారి నారాయణ 

సంపా, ఎల్లూరి శివారెడ 


సంపా, శ్రీరంగాచార్య 


180/- 
60/- 
160/- 
150/- 
40/- 
45/- 
20/- 
125/- 
120/- 
40/- 
40/- 
40/- 
25/- 


250/- 


250/- 
70- 
60/- 
40/- 
60/- 

800/- 


83. 


సకలనీతి సమ్మతము 

రామాయణ విశేషములు 

నిర్మల్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
నిజామాబాద్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
ద్విపద భాగవతం 

ఆంధ్ర పద నిధానము 

బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల 
హిందువుల పండుగలు 

హిస్టరి ఆఫ్‌ గోల్కొండ (ఇంగ్లిష్‌) 
నవనాథ చరిత్రము 

కాపుబిడ్డ 

అస్తిత్వ ($5 హింది కథల సంకలనం) 
కాకతీయ శాసన సాహిత్యం 

సామల సదాశివ ఖండకావ్యాలు 
సురవరం ప్రతాపరెడ్డి కథలు 

ఆహ్వానం 

ద్విపద వాజ్మయం 

మైం గరీబ్‌ హుం (ఉర్జూమూలం: కవిరాజమూర్తి, తెలుగు : 


మడికి సింగన 

సురవరం ప్రతాపరెడ్డి 

దా తుమ్మల దేవరావు 

దా॥వి. త్రివేణీ 

మడికి సింగన 

తూము రామదాసకవి 

డి. రామలింగం 

సురవరం ప్రతాపరెడ్డి 

అబ్బుల్‌ మజీద్‌ సిద్ధిక్‌ 

గౌరనామాత్యుడు 

గంగుల శాయిరెడ్డి (ప్రొ॥ కసిరెడ్డి వ్యాఖ్యానం) 
అనువాద కథలు 

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి 
(నిరీక్షణం, అంబపాలి, మీరాబాయి) 
(ప్రతాపరెడ్డికథలు, మొగలాయి కథలు) 
వానమామలై వరదాచార్యులు 

డా॥ పీ, యశోదారెడ్డి 

గిడుతూరి సూర్యం) 


180/- 
180/- 
50/- 
60/- 
125/- 
250/- 
50/- 
100/- 
200/- 
250/- 
60/- 
250/- 
60/- 
80/- 
70/- 
50/- 
25|- 
80/- 


